వెలుగుదివ్వె ఖాదర్‌వలి 


నేడు ఖాదర్‌వలి తెలుగునాట సర్వనామం. 

చిరుధాన్యాల “సిరి” మంత్రం. మరుగున పడిపోయిన 
సంప్రదాయ సిరిధాన్యాల ఆరోగ్య రహస్యాలను వెలికితీస్తూ, 
తోటి సమాజానికి ఆరోగ్యసిరి అందిస్తున్న వెలుగు దివ్వె. 
కడప జిల్లా ప్రొద్దుటూరు వీరి సొంత ఊరు. మైసూరు, 
బెంగళూరులో ఉన్నత విద్య, ఆ తరువాత అమెరికాలో పై 
చదువులు. అక్కడే మంచి ఉద్యోగం. 


అయినా జీవితంలో ఏదో తెలియని వెలితి. పరాయీకరణ. 
ప్రతి అంశం, విషయం వ్యాపారమయమే. చివరకు తినే 
ఆహారం, DST, తాగే నీరు కూడా పూర్తిగా వాణిజ్యం 
సంతరించుకోవటం ఖాదర్‌ను బాధించింది. 
ఆలోచింపజేసింది. ఆ అంతర్మథనంతో అమెరికా ఉద్యోగానికి 
స్వస్తిపలికి తను చదువుకున్న మై మెసూర్‌లో స్థిరపడి తన 
ఆలోచనలు, కలల సాకారానికి ' శ్రీకారం చుట్టారు. 20 
సంవత్సరాలుగా 
చిరుధాన్యాలతోనే 
(ప్రజలకు 
ఆరోగ్యసిరి 
వస్తుందని, 
తద్వారా 
ఆరోగ్యవంతమైన 
సమాజం 
ఏర్పడుతుందని 
త్రికరణ శుద్ధిగా 
నమ్మారు. ఆ దిశగా క చేస్తూ అవగాహనా 
చైతన్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. 


రెండు దశాబ్దాల వారి కృషి ఫలితమే ఇప్పుడు మనం 
చూస్తున్న సిరిధాన్యాల సవ్వడి. సంప్రదాయ పంటల 
అవసరాన్ని ఈ తరానికి అందిస్తున్న వ్యక్తి భాదర్‌వలీ. 


వీరి నోటి మాట ఓ వేదవాక్కు, 

వీరి కరచాలనం ఓ ఆత్మీయ స్పర్శ. 

వీరితో పరిచయం ఓ మహ ద్భాగ్యం. 

వీరితో స్నేహం అంతులేని మధురానుభూతి 

ఇక ఖాదర్‌ నాడి పట్టుకుంటే రోగికి జవసత్వాలు 


ఖాదర్‌ మాట, బాట తెలుగునాట చిరుధాన్యాల 
SSB TDS సరికొత్తసిరిదారి. 
ఆరోగ్య సమాజ అవతరణకు దిక్సూచి. + 


“కృషిరత్న' Be ౪ ఖాదర్‌ వలి 
ప్రఖ్యాత స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య, ఆహార నిపుణులు 


ప్రచురణ: 


C NDA 


agis V 


సిరిధాన్యాలు 
చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం 


సంకలనం : 
యడ్లపల్లి వేంకటేశ్వరరావు 
చైర్మన్‌ - రైతునేస్తం 


ప్రతులు : 2000 


ప్రథమ ముద్రణ : ఆగస్టు, 2018 
ద్వితీయ ముద్రణ : అక్షోబర్‌, 2018 
ల: రూ. 50/- 


ప్రచురణ మరియు ప్రతులకు: 


BELO sah 


* 6-2-959, ee Ron హిందీ ప్రచార సభ కాంప్లెక్స్‌, 
ఖైరతాబాద్‌, హైదరాబాద్‌-500 004 
ఫోన్‌: 040 - 2339 5979, 9676 79 77 77 


డో.నెం. 8-198, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్ట్‌, వట్టిచెరుకూరు మం॥, 
గుంటూరు జిల్లా - 522 017 (ఆం.ప్ర.) ఫోన్‌: 0863-2286228, 9705383666, 83744 22599 


ముద్రణ : 

రైతునేస్తం” ప్రెస్‌ 

ప్లాట్‌ నెం. 17, ఐ.డి.ఎ. బాలానగర్‌, 

హైదరాబాద్‌ - 500 037. ఫోన్‌: 7416045979 


భం సంప్రదాయ పంటలు చిరుధాన్యాలు. ఇవి తరగని పోషకాల గనులు. ఆరోగ్య సిరులు. | 
ఈ చిరుధాన్యాలలో 'సిరిధాన్యాలు మరికొన్ని. కొర్రలు, సామలు, అండుకొర్రలు, అరికెలు, 
ఊదలు. అయితే అభివృద్ధి క్రమంలో మనం వీటికి దూరమయ్యాం. ఆధునిక జీవన శైలి, సరళి 
తెస్తున్న అనారోగ్య సమస్యలకు BE చెప్పటానికి సిరిధాన్యాల వాడకం తప్పనిసరి అని ఖాదర్‌ వలి 
గారి అనుభవసారం తేల్చింది. వీటికి ఇటీవల ప్రాముఖ్యత పెరుగుతోంది. స్వతంత్ర శాస్త్రవేత్తగా 
పేరొందిన ఖాదర్‌ వలి సారధ్యంలో సాగుతోన్న మహత్తర ఆరోగ్య ఉద్యమం తెలుగునాట నాలుగు 
చెరగులా ఊపందుకుంది. దీని ప్రభావంతో నానాటికీ వీటి వాడకం అధికమవుతోంది. 


'సిరిధాన్యాలి కోసం జరుగుతున్న మహోద్యమానికి చంద్రునికో నూలుపోగులా రైతునేస్తం 
పబ్లికేషన్స్‌” ఈ పుస్తకం తీసుకురావటం ద్వారా తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నట్లు భావిస్తోంది. 
ముఖ్యంగా ఖాదర్‌వలి నేతృత్వంలో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం సాగుతున్న ఈ మహా 
యజ్ఞంలో భాగస్వామ్యం అందుకుంటున్నందుకు గర్వంగా ఉంది. మరీ ముఖ్యంగా ఖాదర్‌వలి అనుభవాల 
మూటను తోటి ప్రజలకు అందించే అదృష్టం కలిగినందుకు సంతోషిస్తున్నాం. వారితో కలసి అడుగులో 
అడుగేస్తున్నందుకు గర్వంగా ఉంది. వారి మాటతో ఇప్పటికే వేలాదిమంది సిరిధాన్యాల బాట పట్టారు. దీనిని 
తెలుగునాట (58 ఇంటికీ చేర్చేందుకు త్రికరణశుద్ధిగా రైతునేస్తం ఫౌండేషన్‌ అహర్నిశలు (శ్రమిస్తుందని 
హామీ ఇస్తున్నాను. ప్రభుత్వాలు చిరుధాన్యాలకు లాభసాటి ధరతోపాటు ప్రజా పంపిణీ వ్యవస్థలో 
తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలని రైతునేస్తం? కోరుకుంటోంది. 

ఈ సిరిధాన్యాలను సరసమైన ధరలో అందించాలన్నది నా కోరిక. అందుకే రైతునేస్తం నేచురల్‌ 
ప్రొడక్ట్స్‌ పేరుతో గుంటూరు, హైదరాబాద్‌లలో దుకాణాలు ప్రారంభించాం. వీటిని సేంద్రియంగా 
పండించడంతోపాటు పండించే వారిని ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేయటం ఇప్పటికే 
ప్రారంభమయింది. త్వరలో ఇంకా పెద్దఎత్తున 'సిరిధాన్యాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. 
అంతేకాకుండా మారుతున్న వాతావరణ పరిస్థితులలో రైతులకు అనువైన పంటలుగా నిపుణులు 
వీటిని సూచిస్తున్నారు. మరోవైపు సేంద్రియంగా పండించగల్లితే మరింత రాబడి వచ్చే 
అవకాశాలున్నాయి. భవిష్యత్తంతా ఈ తరహా పంటలదేననే వాదనలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 
రైతు సంక్షేమాన్ని నిరంతరం కాంక్షించే రైతునేస్తం) ఆరోగ్యవంతమైన తెలుగు సమాజం కోసం 
అవసరమైన ఖాదర్‌వలి ఆలోచనానుభవాల సారం యొక్క సారాంశానికి సమగ్ర n 


కోరికతో ఈ పుస్తకాన్ని ప్రచురించింది. 
a 


dol పబ్లికేషన్స్‌ 


అండుకొర్రలు 


సిరిధాన్యాల్లో ఏముంది? 

సిరి ఆరోగ్య ముచ్చట్లు 

ఎలా వాడాలంటే... 

సిరిధాన్యాలు ఎందుకు తినాలి? 

సిరిధాన్యాల విశిష్టత 

మధుమేహం BY 2 రావడానికి కారణాలు 

హీనత నుంచి శక్తి సాధనకు 

క్యాన్సర్‌కు గుడ్‌బై చెప్పేద్దాం 

ఏ క్యాన్సర్‌కు ఏ చికిత్స? o 
మూత్రపిండాల సంబంధిత సమస్యలున్నవారు ఎవరైనా... 
పసందైన PO ఎంటనే జం? 
ఆరోగ్య సంరక్షణ... అన్నదాత అభివృద్ధి 

'సెరిధాన్యాలే ఆరోగ్య సిరులు : ఖాదర్‌వలితో రైతునేస్తం” ఇంటర్వ్యూ 
సిరిధాన్యాల ఆరోగ్య సవ్వడి 

చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ - విలువ జోడింపు 
చిన్నతరహా. పరిశ్రమగా చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ 
బుచ్చితో సిరి బియ్యం fr > 

DS సిరిధాన్యాల బియ్యం తయారీ పద్ధతి 
సాగుదాం... చిరు(సిరిధాన్యాల దిశగా.... 


Name of Grain 


(Foxtail) 


నియాసిన్‌ 


Niacin 


0.7 


mg (B3) 


న. 
p ర్‌ EL 
ES. | 


Rivoflavin Calcium Phosphorous 
mg (B2) | mg(Bf).|; ug mg eg g 


సిరిధాన్యాలు (Positive Grains) 
0.59 32 6.3 0.03 | 0.29 


0.11 


g 


33 


Carbohydrate) 
g Fiber Ratio 


say 


ఊదలు (Barnyard) 15 0 6.55 
(Kodo) 0 
సామలు — (Little) 0 28 0.02 | 0.28 1.1 15 6.68 
అండుకొర్రలు (Browntop) 0 0.65 | 001 | 047 115 | 421 554 
U స్ట్‌ 
Soy ధాన్యాలు (Neutral Grains) 
సజ్జలు (Pearl) 23 0.25 0.33 132 8.0 0.05 | 0.35 1.6 2:9 67.1 12 | 55.91 
రాగులు (Finger) (el 0.19 0.42 42 5.4 bres || 012 T4 Dui 20.19 
వొరిగలు (Proso) 23 0.18 0,20 0 5.9 0.01 | 0.33 12.5 19 31.31 
జొన్నలు (064114) 16 0.13 0.37 4T 4. 0.03 | 0.28 104 1.6 55.69 
మొక్కజొన్న (Com Maze) 14 0.10 0.42 90 2.1 0.01 | 0.33 14 24.51 
నష్టదాయక ధాన్యాలు (Negative Grains) 

గోదుమలు (Wheat) 5.0 0.17 0.35 64 53 005 | 0.32 11.8 1149 16.2 11208 68:50) 
వరి బియ్యం (Paddy Rice) 12 0.06 0.06 0 1.0 0.01 | 0.11 6.9 0.6 395.0 
8 > రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


కొర్రలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. ' మధుమేహ 
వ్యాధిగ్రస్తులకిది మంచి ఆహారం. శరీరంలోని కొలెస్టరాల్‌ 
పరిమాణాన్ని తగ్గిస్తుంది. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు 
అధికంగా ఉంటాయి. కొర్రలలో అధిక పీచుపదార్థం, 
మాంసకృత్తులు, కాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, మెగ్నీషియం, 
భాస్వరంతో విటమిన్లు అధిక పాళ్ళలో ఉంటాయి కనుక చిన్న 
పిల్లలకు, గర్భిణీలకు మంచి ఆహారం. ఉదర సంబంధ 
వ్యాధులకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపునొప్పి, 
మూత్రం పోసేటపుడు మంటగా ఉండటం, ఆకలిమాంద్యం, 
అతిసారం మొదలగు వ్యాధులకు బెషధాహారం. 
మాంసకృత్తులు, ఇనుము అధికంగా ఉండటం వలన 
రక్తహీనత నివారణకు చక్కటి బెషధం. పీచు పదార్ధమధికంగా 
ఉండటం వలన మలబద్ధకాన్ని అరికడుతుంది. గ్రామీణ 
ప్రాంతాల్లో జ్వరం వచ్చినపుడు కొర్ర గంజి తాగి దుప్పటి 
కప్పుకుని పడుకుంటే జ్వరం తగ్గిపోతుందని పెద్దల 
అనుభవం. గుందెజబ్బులు, రక్తహినత, ఊబకాయం, 
కీళ్ళవాతం, రక్తస్రావం, కాలిన గాయాలు త్వరగా తగ్గటానికి 
కొర్రలు తినడం మంచిది. 


కొర్రలు 


9 Aa 
iD ప్లై 
Al 
3338 
E m 
E 22 
23» 
Nia i 
9 TER 
* $2535 
2 h wg Tyee 
7 E S RTA 
d LEE ae 
Q a 339 wg శ 
raae 
3 he d 
e 


ఊదలు రుచికి తియ్యగా ఉంటాయి 


ఊదలతో తయారు చేసిన ఆహారం బలవర్ధకమైన, సులభంగా జీర్ణమవుతుంది 
కనుక ఉత్తర భారతదేశంలో ఉపవాస దీక్షలో ఎక్కువగా ఉపయోగిస్తారు. 


ఉత్తరాఖండ్‌, నేపాల్‌లో ఊదల ఆహారాన్ని గర్భిణీలకు, 
బాలింతలకు ఎక్కువగా ఇస్తారు. ఎందుకంటే ఊదలలో ఇనుము 
శాతం ఎక్కువగా ఉండటం వలన రక్తహీనత తగ్గి బాలింతలకు 
పాలు బాగా పడతాయని నమ్ముతారు. 


ఈ ఆహారం శరీర ఉష్ణోగ్రతలను సమస్థితిలో ఉంచుతుంది. 


ఊదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. 


శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారికి 
ఊదలు చాలా మంచి ఆహారం. 


ఊదల్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వలన మలబద్దకానికి, 

మధుమేహానికి మంచి ఆహారం. 

జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న (ప్రేవులలో ఏర్పడే పుండ్లు, పెద్దప్రేవులకి వచ్చే క్యాన్సర్‌బారిన పడకుండా 
ఊదల ఆహారం కాపాడుతుంది. 


» 


0/3 9393 II 270» 


e అరికలు Bb, వగరు, చేదు రుచులు కలిగి ఉంటాయి. 


అధిక పోషక విలువలు కలిగి ఉండటం వలన పిల్లలకు 
మంచి ఆహారం. 

విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. 

జీర్ణశక్తిహిత ఆహారం 

క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారిస్తాయి. 
అధిక యాంటి ఆక్సిడెంట్‌ యాక్టివిటి కలిగి ఉంటాయి. 
రక్తంలో చక్కెర, కొలెస్టరాల్‌ స్థాయిలను అదుపులో 
ఉంచుతుంది. 

పరుగు పందాలలో పాల్గొనే వారికి మంచి శక్తినిస్తుంది. 


e వీటిని ఇతర పప్పుదినుసులతో (బొబ్బర్లు, శనగలు) కలిపి 


తీసుకుంటే శరరానికి కావలసిన పోషకాలు పుష్మలంగా 
లభిస్తాయి. 

పుష్కలంగా వున్న పీచుపదార్థం వలన బరువు తగ్గడానికి 
మంచి ఆహారం. 

కొన్ని Geb వ్యాధుల వల్ల కలిగే బాధల ఉపశమనానికి, 
వాపులు తగ్గడానికి అరికెలు మంచి ఆహారం. 
వాతరోగాలకు, ముఖ్యంగా కీళ్ళ వాతావనికి, రుతుస్రావం 
క్రమంగా రాని స్రీలకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు, కంటి 
నరాల బలానికి ఆరికెలు మంచి ఆహారం. 

అరిక పిండిని వాపులకు పైపూతగా కూడా వాడతారు. 


సామలు తియ్యగా ఉంటాయి. 
వీటిని ఆహారంగా తీసుకోవడం 
వల్ల అనేక ఆరోగ్య సమస్యలు 
పరిష్మరించబడతాయి. పైత్యం 
ఎక్కువవడం వల్ల భోజనం తర్వాత 
గుండెల్లో మంటగా వుండడం, 
పుల్లత్రేన్సులు రావడం, కడుపు 
ఉబ్బరం వంటి సమస్యలకు 
బెషధంగా పనిచేస్తుంది. 
సుఖవ్యాధులు, అతిసారం, అజీర్ణం, 
పురుషుల శుక్ల్షకణాలవృద్ధికి, 
ఆడవారి రుతు సమస్యలకు 
మంచిది. వీటిలో ఉన్న అధిక పీచు 
పదార్ధం వలన మలబద్ధకం 
అరికట్టబడుతుంది. మైగ్రేన్‌ 
సమస్యలకు ఈ ఆహారం 
ఉపశమనం $0506. గుండె 
సమస్యలకు, ఊబకాయం, 
కీళ్ళనొప్పులకు ఇది బలవర్ధకమైన 
ఆహారం. 


9,9. 


ఒక్క అండుకొర్రలను మాత్రం కనీసం 4 గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి. మిగతా సిరిధాన్యాలను 
కనీసం రెండు గంటలు నానబెట్టిన తరువాత వండుకోవచ్చు. సమయాభావం ఉంటే ముందురోజు రాత్రే 
నానబెట్టుకోవచ్చు. 


సిరిధాన్యాలను కలగలిపి వాడొద్దు. దేనికి అది విడివిడిగా వండుకోవాలి. కలగలిపి వండుకుని తినటం ద్వారా 
ఎటువంటి లాభం ఉండదు కాక Go. 


ఎటువంటి ఆరోగ్య సమస్యలు 
లేనివారు రెండు రోజులు ఒక రకం 
సిరిధాన్యాన్నే వాడాలి. తరువాత రెండు 
రోజులు వేరొక సిరిధాన్యం వాడాలి. 
అలాగ ఈ ఐదు రకాల సిరిధాన్యాలు 
ఒకదాని తరువాత ఒకటి చొప్పున 
తీసుకోవాలి. పదకొండవ రోజు తిరిగి 
మొదటి సిరిధాన్యంతో ప్రారంభించాలి. 
వీటితోపాటు కషాయాలు కూడా 
తీసుకోగల్లితే మంచిది. 
| ఏవైనా ఆరోగ్య సమస్యలు 
ఉన్నవారు, వారి సమస్యను బట్టి సిరి 
ధాన్యాలలో కొన్నిటిని ఎక్కువ రోజులు 
వాడాల్సి రావొచ్చు. ఉదాహరణకు, 
ఒకటి కంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలు 
ఉన్నవారు వారికి అవసరమైన 
సిరిధాన్యాలను ఒక్కొక్క రోజు వాడుకుని 
86^ ముందు ఎంపిక చేసుకున్న 
ధాన్యాలను మరల మూడు రోజుల 
చొప్పున వాడుకోవాలి. ఉదాహరణకు సుగర్‌, కిడ్నీ సమస్యలు ఒకరికే ఉంటే వారు అరికలు 3 రోజులు, ఊదలు 
3 రోజులు తింటూ మిగతా 3 రకాల ధాన్యాలను ఒక్కొక్క రోజు తినాలి. ఈ సమస్యతో పాటు ప్రొస్టేటు సమస్య 
కూడా ఉంటే సామలు కూడా 3 రోజులు తింటూ మిగిలిన రెండు ధాన్యాలను ఒక్కొక్క రోజు తినాలి. 


వరి బియ్యం, గోధుమ, మైదా, పాలు, పంచదార, కాఫీ, టీ, అయొడైజ్డ్‌ సాల్ట్‌, మాంసాహారం, రిఫైన్ట్‌ ఆయిల్స్‌ 
తప్పనిసరిగా మాని, దీనిని ఒక జీవన విధానం చేసుకోవాలి. పెరుగు, మజ్జిగ వాడుకోవచ్చు. సముద్రపు ఉప్పు, 
గానుగ నూనె వాడుకోవాలి. 


రక్తహీనతకు : 3 రోజులు అరికెలు, 3 రోజులు సామలు రోజుకి 3 పూటలు తినాలి. తరువాత 3 రోజులు 
ఒక్కొక్క సిరిధాన్యం 3 పూటలు తినాలి. దీనితో పాటు పరగడుపున క్యారెట్‌, ఉసిరి, జామ లేదా బీట్‌రూట్‌ 
రసం తీసుకోవాలి. సాయంత్రం 20 కరివేప ఆకులు 1 గ్లాసు పల్చటి మజ్జిగతో మిక్సీలో వేసి తిప్పి, 15-20 
నిమిషాల తరువాత, భోజనానికి 1 గంట ముందు తీసుకుంటే ఒక నెలలో రక్తహీనత నివారింపబడుతుంది. 


ఈ సిరిధాన్యాలతో అన్ని రకాల వంటకాలు వండుకోవచ్చు. 
మనం వరి బియ్యం, గోధుమలతో చేసుకునే అన్ని రకాల 
వంటకాలు చేసుకోవచ్చు. పైగా అత్యంత రుచికరంగా ఉంటాయి. 
సిరిధాన్యాలకు 5-6 రెట్లు నీళ్ళుపోసి, 4-5 గంటలు నానబెట్టి, 
ఆ తరువాత గంజిలాగ వండుకుని రోజులో ఎప్పుడైనా, ఏ 
వయసు వారైనా తీసుకోవచ్చు. 

థైరాయిడ్‌ : ఈ సమస్య ఉన్నవారు 8 రోజులు సామ 
బియ్యం, ఒక రోజు అరికెలు, ఒక రోజు ఊదలు, ఒక రోజు 
కొర్రలు, ఒక రోజు అండుకొ(ర్రలు వండుకుని మూడు పూటలు = 
అదే తినాలి. తిరిగి 3 రోజులు సామలు, తరువాత నాలుగు రోజులు ఒక్కొక్క సిరిధాన్యం తినాలి. దీనికి "m 
మెంతి ఆకుల కషాయం ఒక వారం, పుదీన ఆకుల కషాయం ఒక వారం, తమలపాకుల కషాయం ఒక వారం 
రోజుకి 2-3 సార్లు తీసుకోవాలి. గానుగలో స్వయంగా తీయించుకున్న కొబ్బరినూనె రోజూ ఉదయం 3 చెంచాలు 
3 నెలల పాటు తీసుకుంటే 20 వారాలలో అన్ని రకాల మందులు మానివేయవచ్చు. రోజూ తప్పనిసరిగా 
“నడక” మర్చిపోకూడదు. 


ఏ ఆహార పదార్థ గుణగణాలైనా దానిలో ఉండే పీచు, పిండిపదార్థాల నిష్పత్తిని బట్టి నిర్ణయింపబడతాయి. 
వీటి నిష్పత్తి 10 కంటే తక్కువ ఉంటే రోగాలను తగ్గించ గలిగే శక్తి ఉన్న ఆహారం కింద లెక్క “ఈ సిరిధాన్యాలలో 
ఈ నిష్పత్తి 5.5 నుండి 8.8 వరకు ఉంటుంది. రి బియ్యంలో ఆ నిష్పత్తి 385 ఉంటుంది. ముడిబియ్యం, 
గోధుమలలో కూడా ఈ నిష్పత్తి పెద్దగా తేడా లేదు. 


16 . రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


సిరిధాన్యాలు 


పీచుతో గ్లూకోజ్‌కు చెక్‌ DO 
మన ఆహారంలో ఉన్న సహజ పీచు పదార్థామే (Dietary ఫైబర్‌ 
మన ఆహారం నుండి రక్తంలోకి గ్లూకోజ్‌ విడుదల జరిగే ప్రక్రియను 
నియంత్రిస్తుంది. ఒకేసారిగా అధిక మొత్తంలో గ్లూకోజ్‌ను విడుదల 
చేయాలా లేదా చిన్న మొత్తాలలో కొద్దిగంటల పాటు విడుదల చేయాలా 
అనేది ఆహారపు ధాన్యంలో ఇమిడి ఉన్న పీచు పదార్థమే నిర్ణయిస్తుంది. 


ప్రస్తుతం, వరి, గోధుమ ఆహార పదార్థాలలో à పిచు పదార్థం. 0.25 శాతం - 05%కి తగ్గిపోయింది. 
అందుకే ఇవి తిన్న 15 నుండి 35 నిమిషాలలో గ్లూకోజ్‌గా (చక్కెరగా - అంటే జీర్ణమైన ఆహారానికి చివరి 
స్థితిగా) మారిపోయి, 100 గ్రాముల ఆహారం తింటే 70 గ్రాముల గ్లూకోజ్‌ ar “ఒక్కసారిగా” రక్తంలోకి 
వచ్చి చేరుతోంది. ఇలా రోజుకి మూడు, నాలుగు సార్లు జరిగితే? వీటికి తోడుగా స్వీట్లు తింటే....? బిస్కెట్లలో, 
బర్గర్‌, పిజ్ఞాలో, మైదాతో చేసిన రొట్టె కూడా తోడైతే? అధిక మొత్తాలలో గ్లూకోజు ఒకేసారిగా రక్తంలోకి చేరుకొని 
చేటు చేస్తుంది. కొవ్వు పెంచుతుంది. చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళని కష్టపెడుతుంది. అనేక రోగాలకూ దారి తీస్తుంది. 


మైదాతో చేసిన పదార్థాలు కేవలం 10 నిమిషాలలో గ్లూకోజ్‌గా మారి రక్తంలో కలుస్తాయి. మైదా తయారీలో 
వాడే రసాయనాలు క్లోమ Woes బాగా కీడు చేస్తాయి. 


సాధారణంగా మన శరీరంలోని రక్తం (మొత్తం 4 నుండి 5 be!) ఉండే గ్లూకోజ్‌ 6 నుండి 7 
గ్రాములే. ఆహారం తిన్న తరువాత అది జీర్ణమై, చివరిగా ApS re మారి, రక్తంలోకి గ్లూకోజ్‌ రావటం 
శరీరమంతా సరఫరా జరగటం తెల్సిందే. కానీ ఒక్కసారిగా 10 నిమిషాల్లో లేదా 30-40 నిమిషాలలో అధిక 


సిరిధాన్యాలు 


B . B B B > 
XIII III, 


మొత్తంలో చేరటం ఆరోగ్యానికి చేటు. పెద్దలకూ, మధుమేహం ఉన్న వారికీ, ఇతర రోగగ్రస్తులకూ (మలబద్దకం, 
ఫిట్స్‌, మొలలు, మూలశంక, (BASTE), “అధిక రక్తపీడనం అంటే బీపీ, మూత్రపిండాల రోగులు, హృద్రోగులు 
వగైరా అందరికీ) మరింత ప్రమాదకరం. 


అందుకే పీచు తక్కువగా ఉన్న లేదా పీచు అసలు లేని మైదా వంటి వాటిని దూరం పెట్టాలి. సిరిధాన్యాలు 
అలవాటు చేసుకోవాలి. ఇవి 5 నుండి 7 గంటల పాటు కొద్ది కొద్దిగా చిన్న మొత్తాలలో గ్లూకోజ్‌ను రక్తంలోకి 
వదులుతుంటాయి. 


సిరిధాన్యాల విశిష్టత 
సహజ పీచు పదార్థం $9 ఉండటమే సిరిధాన్యాల ప్రత్యేకత. మూడు పూటలా తిన్నప్పుడు, e రోజుకు 


మనిషికి అవసరమైన 25- 30 గ్రాముల పీచుపదార్థం (ప్రతీ మానవుడికి రోజుకు 38 [గ్రాముల పీచుపదార్థం 
కావాలి) ధాన్యాల తళ. లభిస్తుంది. తక్కిన 10 (గ్రాములూ కూరగాయల నుండి, ఆకు కూరలు పొందవచ్చు. 


ఒక్కొక్క సిరిధాన్యమూ కొన్ని రకాల దేహపు అవసరాలనూ, ప్రత్యేకమైన రోగనిర్మూలన శక్తినీ కలిగి ఉన్నాయి. 
వరి, గోధుమలలో పీచు పదార్థం / ఫైబర్‌ 0.2 నుండి 12 వరకూ ఉన్నప్పటికీ, అది ధాన్యపు పై 


పొరలలోనే ఉండబట్టి పాలిష్‌ చేస్తే పోతోంది. "కానీ సిరిధాన్యాలలో కీ పిచు పదార్థం గింజ మొత్తం పిండి ప పదార్థంలో 
పొరలు Poor అంతర్లీనమై. ఉండటం వల్ల ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తిగా ఉపయోగపడుతుంది. 


అందువల్లనే ఇవి సిరిధాన్యాలయ్యాయని గుర్తించాలి. 


1. కొర్ర బియ్యం - సమతుల్యమైన ఆహారం. 8 శాతం పీచుపదార్థంతో పాటు, 
12 శాతం ప్రోటీను కూడా కలిగి ఉంది. గర్భిణీ స్రీలకు మంచి “ఆహారమని 
చెప్పవచ్చు. కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా Host వచ్చే 
మలబద్ధకాన్ని కూడా పోగొట్టే సరైన ధాన్యమిది. పిల్లల్లో ఎక్కువ జ్వరం 
వచ్చినపుడు మూర్చలు వస్తాయి. అవి, శాశ్వతంగా నిలుస్తూ ఉంటాయి 
కొన్నేళ్లు. వారినీ పోగొట్టగలిగే లక్షణం, So సంబంధమైన బలహీనత, 
convulsions లకు సరైన ఆహారం కొర్ర బియ్యం. కొన్ని రకాల చర్మ 
రోగాలను పారదోలేందుకు, నోటి. క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, ఉదర 
క్యాన్సర్‌, పార్మిన్సన్‌ రోగం, ఆస్మా (అరికెలతో పాటుగా) నివారించడంలో 
కూడా కొర్రవియ్యం ఉపయోగపడుతుంది. 


2. అరికలు బియ్యం - రక్త 688, ఎముకల Mey సమర్థవంతంగా 
పనిచేసేలా చూసేందుకూ, అస్తమా వ్యాధి, మూత్ర పిండాలు, “ ప్రోస్టేటు, 
రక్త క్యాన్సర్‌, (ప్రేగులు, థైరాయిడ్‌, గొంతు, క్లోమ (గ్రంధులు, కాలేయపు 
క్యాన్సర్‌లూ తగ్గించుకోవడానికి, అధికంగా చక్కెర వ్యాధి కలిగి కాలికి దెబ్బ 
తాకి, గాంగ్రీను వైపు వెళ్లిన వారికి కూడా అరికలు మేలు చేస్తాయి. డెంగ్యు, 
టైఫాయిడ్‌, వైరస్‌ జ్వరాలతో నీరసించిన వారి రక్తం శుద్ధి చేసి చైతన్య 
వంతుల్ని చేస్తాయి అరికలు. 


3. సామ బియ్యం - మగ, ఆడ వారి పునరుత్పత్తి మండలంలోని వ్యాధులు 
బాగు చేస్తాయి. ఆడవారిలో పిసిఓడి తగ్గించుకోవచ్చు. మగ వారిలో 
వీర్యకరణాల సంఖ్య పెరుగుతుంది. ఇవికాక మానవుడి లింఫు నాడీ వ్యవస్థ 
శుద్ధికి, మెదడు, గొంతు, రక్త క్యాన్సర్‌, థైరాయిడ్‌, క్షోమ [గ్రంథుల క్యాన్సర్ల 
నియంత్రణకు సామలు వాదకం వల్ల ప్రయోజనం ఉంటుంది. 


5] నామ బి 
(Little Mile 


18 . రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


e^ 


4. ఊద బియ్యం - థైరాయిడ్‌, కోమ (గ్రంథులకు మంచివి. చక్కెర వ్యాధిని 
పారదోలుతాయి. కాలేయం, మూత్రాశయం, mdepst శుద్ధికి 
RD కామెర్లను తగ్గించడానికి, వచ్చి తగ్గాక కూడా కాలేయానికి | 

పుష్టి చేకూరుస్తాయి. కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్‌లను తగ్గించడానికి O : 
ఊదబియ్యం పనికి వస్తాయి. ము (| 

5. అండుకొర్ర బియ్యం - మొలలు, భగన్దరం, eum Fissures, “Ena 
అల్సర్‌లు, మెదడు, రక్తం, స్తనాలు, ఎముకల, ఉదర, (obe, చర్మ సంబంధ 
క్యాన్సర్‌ల చికిత్సకు బాగా ఉపయోగపడతాయి. 


మధుమేహం టైపు 2 రావడానికి కారణాలు 


దేశంలో సుమారు 10 కోట్ల ప్రజలు మధుమేహ వ్యాధిగ్రస్తులు. 
పీచుపదార్థం లేని ఆహారాన్ని ప్రధాన ఆహారంగా తీసుకోవటమే వ్యాధి ఎక్కువగా 
రావటానికీ ప్రధాన కారణం. దీనితో పాటు శీతలపానీయాలు, మద్యపానం, పీచు 
పదార్థంలేని మాంసం, ప్యాకింగ్‌ తిండి పదార్థాలు తీసుకోవటం కూడా 
మధుమేహానికి కారణమని చెప్పవచ్చు. మానసిక జత్తిడిలు, జీవనశైలి, ఉద్రేకాలు, 
ఉద్వేగాలు, వ్యాపారంలో వచ్చే నష్టాలు, (ప్రేమ వైఫల్యాలు, యాంటీబయాటిక్‌ మందులు 
విపరీతంగా వాడటంతో పాటు క్లోమగ్రంధి సరిగా పనిచేయకపోవటం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. 


ఒక్క “మధుమేహం రోగం వస్తే ఆ మనిషికి మరో పదిరోగాలు వచ్చినట్లె. కళ్ళు, గుండె, ఎముకలు, మెదడు, 
మూత్రపిండాలు, పునరుత్పత్తి వ్యవస్థకూ అంటే మనిషి అన్ని అవయవాలకు ముప్పు తెస్తుంది. 
తొలిచేసే తీపిని తొలగించే పది సూత్రాలు 


దీర్శవ్యాధులు జీవిత ఆనందాలను హరిస్తాయి. మంచి ఆహారం ద్వారా మన ఆరోగ్యం మీద మనమే పట్టు 
Board. పాలిష్‌ చేయని సిరిధాన్యాలు శక్తిని ప్రసాదిస్తాయి. వాటి ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది. వీటితో శరీరం 
ఉత్తేజమవుతుంది. రోగరహితమై మంచి బలం చేకూరుతుంది. 


L 8 నుండి 12.5% పీచు పదార్థమున్న సిరిధాన్యాలనే ప్రధాన ఆహారంగా తీసుకోవాలి. 


రోజుకొకటే సిరిధాన్యాన్ని బ్రేక్‌ ఫాస్ట్‌, మధ్యాహ్న రాత్రి భోజనాలకు వాడాలి. ఇలా 5 ధాన్యాలనూ రోజుకొకటి 
తినాలి. కుటుంబంలో అందరికీ చిన్ననాటి నుందే అవగాహన. పెంచాలి. 


2. రోజూ 50 నుండి 70 నిమిషాలు నదవడం అవసరం. 
3. అధికంగా ఆకుకూరలు, సేంద్రియ ఆహారం తీసుకోవాలి. 


4. మునగ ఆకు, మునగ కాయ, మెంతులు, మెంతికూర, కలబంద, కాకరకాయ, బెండకాయ, జామ కాయల 
వాదకం పెంచుకోవాలి. జామ, మామిడి ఆకుల కషాయాన్ని ఉదయం తాగాలి. 


5. పాల వాడకం మానాలి. పెరుగు, మజ్జిగల రూపంలోనే తీసుకోవాలి. కొని తినే ప్యాక్ట్‌ ఆహారాలను దూరం 
పెట్టాలి. 

6. మైదా, మైదాతో చేసిన ఆహారాలూ, Spo నూనెలను దూరంగా ఉంచాలి, కట్టె గానుగ నూనెలు గాని, 
ఆర్గానిక్‌ కోల్డ్‌-ప్రెస్ట్‌ నూనెలు వినియోగించాలి. 


7. ఉద్రేకాలు, ఆవేశాలను నియంత్రించుకోవాలి. 


E 


LARA S AN LS 
AA A E ae 7 . ACE n a 


19 . రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


గా 


సిరిధాన్యాలు 


8. వరి అన్నం, గోధుమలు, మైదాతో కూడిన పదార్థాలూ అతి తక్కువ వాడటం లేదా వాటిని పూర్తిగా దూరంగా 
ఉంచాలి. వీలయితే తీసుకోరాదు. 


9. హెచ్‌ఎప్‌సిఎస్‌పై ప్రక్టోజ్‌ కార్న్‌ సిరప్‌, తెల్ల చెక్కెరలు వేసిన రెడీమేడ్‌ ఆహారాల నుండి మనలను మనం 


oe 


రక్షించుకోవాలి. 


10. మధుమేహం-2 అందరికీ వచ్చేదే కదా అనే నిర్లిప్తత పనికిరాదు. ఈ వ్యాధిని శాశ్వతంగా దూరంగా ఉంచే 
మార్గాలు పాటించాలి. వ్యాధి వస్తే సరైన ఆహారం, మారిన జీవన శైలితో పోరాడటం. ఆహారానికి ముందూ, 
ఆహారం తిన్న గంటకీ రక్త పరీక్షలు కాకుండా [10410 రీడింగ్‌ 4 నెలలకూ లేదా 6 నెలలకూ తీసుకుని 
మధుమేహాన్ని శాస్త్రీయంగా సరైన పద్ధతిలో తెలుసుకోవాలి. 


హీనత నుంచి శక్తి సాధనకు... 


మన దేశంలో ఎక్కువగా ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యన = 
రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ సమస్యను " AM 
అధిగమించడానికి సిరిధాన్యాలు అద్భుతంగా పనిచెస్తాయి. 
+ రక్తం పెరగడానికి అరికలు రెండు రోజులు, సామలు 
రెండు రోజులు తినాలి. మిగతా 3 రకాల సిరిధాన్యాలు 
ఒక్కో రోజు తినాలి. 


+ కనీసం 2 గంటలు అండుకొర్రలు 4 గంటలు నానబెట్టి 
వండుకొని తినాలి. 


+ ఆయా రోజుల్లో 3 పూటలూ ఇవే తినాలి. 


సిరిధాన్యాలను రోజూ మూడు పూటలా ప్రధాన ఆహారంగా 
తీసుకుంటూనే .. పరగడుపున క్యారెట్‌, బీట్‌రూట్‌, జామ లేదా 
ఉసిరి రసం తాగాలి. 


+ క్యారెట్‌ ముక్కలు 2౮... గ్రాములు 
+ బీట్‌రూట్‌ ముక్కలు 25 [గ్రాములు 


+ జామ పండు / ఉసిరి ముక్కలు 05 (గ్రాములు వేసి 
రసం తీసి 200 మి.లీ. నీటిలో కలిపి తాగాలి. 


సాయంత్రం కరివేపాకు మజ్జిగ తాగాలి. 


+ కరివేపాకు ఆకులు 20 దంచి / మిక్సీలో వేసి.. గ్లాసుడు 
మజ్జిగలో కలిపి .. 15-20 నిమిషాల తర్వాత తాగాలి. 


+ రాత్రి భోజనానికి గంట ముందు తాగాలి. 
+ ఇలా చేస్తే నెల రోజుల్లో రక్తం పెరుగుతుంది. 


1970-80 దశకానికి ముందు కేన్సర్‌ రోగులు చాలా అరుదుగా కనిపించేవారు. 
బహుశా లక్ష జనాభాలో ఏ ఒక్కరికో వచ్చేది. ఇప్పుడు ఎటు చూసినా కేన్సర్‌ 
రోగులే. ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని ఏళ్ల క్రితం వెబ్‌సైట్‌లో ఉంచిన సమాచారం 
ప్రకారం 2030 నాటికి కోటి 40 లక్షల నుంచి రెండు కోట్ల 10 లక్షల మంది 
వరకు కేన్సర్‌ బారిన పడే పరిస్థితి నెలకొంది. 


ప్రతిరోజూ మనం తింటున్న విషతుల్యమైన ఆహారమే దీనికి ప్రధాన కారణం. 
ఇప్పుడు తింటున్న ఆహారం మరింత విషపూరితంగా మారిపోతోంది. 


పురుగు మందులు 

జనాభా పెరుగుతున్న కొద్దీ అధికంగా ఆహారం. ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీనితో అధిక 
దిగుబడి కోసం రసాయనిక ఎరువులు, చీడపీడల నుంచి పంటలసంరక్షణ కోసం పురుగు, తెగుళ్ల మందుల 
వాడకం ప్రారంభమైంది. వీటి వాడకంలో విచక్షణ లోపించటంతో ప్రతికూల సమస్యలు ప్రారంభమయ్యాయి. 
పర్యావరణం విషతుల్యం కావటం ప్రారంభమయింది. 


జన్యుమార్పిడి పంటలు 

కేన్సర్‌ వ్యాధి ప్రబలటానికి జన్యుమార్చిడి మొక్కజొన్న మరో ముఖ్య కారణం. జన్యుమార్పిడి సోయాబీన్స్‌ 
ఉత్పత్తి చేసిన రసాయనిక / BAS కంపెనీలే జన్యుమార్చిడి మొక్కజొన్నను కూడా రూపొందించాయి. ఈ 
మొక్కజొన్నలో కొవ్వు అధికం. (మొక్కజొన్నలో సాధారణంగా 100 గ్రాములకు 1 మి.గ్రా. కొవ్వు ఉంటుంది). 
జన్యుమార్పిడి మొక్కజొన్నను పశువులకు, కోళ్లకు మేపుతున్నారు. పాల ఉత్పత్తులు, మాంసం, పందిమాంసం, 
కోడి మాంసం, కోడిగుడ్లు తదితర ఆహారోత్పత్తుల ద్వారా నీటిలో కరిగే విషతుల్యమైన రసాయనాలు మనుషుల 
దేహాల్లోకి చెరి మానవ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. బేకింగ్‌ పరిశ్రమ దారులు బిస్కెట్లు, కేకులు వంటి ఉత్పత్తుల్లో 
పశువుల కొవ్వు పదార్థాలను వాడుతున్నారు. కూరగాయలను సైతం విషపదార్థాలు వదలటం లేదు. 


కల్తీ వంటనూనెలు 


కేన్సర్‌ వ్యాధి విజృంభించడానికి మరో ముఖ్య కారణం వంట నూనెల రంగం. ముడి చమురును శుద్ధి చేసే 
క్రమంలో అనేక మూలకాలు వెలువడతాయి. సి-8 యూనిట్ల కన్నా ఎక్కువ (Eb ఉన్న మూలకాలను 
ఇంధనంగా వాడుతున్నారు. అంతకన్నా తక్కువ ఉన్న మూలకాలతో మినరల్‌ ఆయిల్‌ అందుబాటులోకి వస్తుంది. 


ఇందులో కృత్రిమ రసాయనాలను కలపడం ద్వారా పొద్దుతిరుగుడు, కొబ్బరి నూనెల మాదిరగానే ఉండే కృత్రిమ 
నూనెను కలిపి ప్యాకెట్లు చేసి మార్కెట్‌లో అమ్ముతున్నారు. దీనివల్ల విషపూరితమైన రసాయనాలు వంట నూనెల 
రూపంలో మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. అందువల్ల ఆహారోత్పత్తి, ఆహార శుద్ధి ప్రక్రియలను రసాయన 
రహితంగా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. 


తినకూడనివి : వరి బియ్యం, గోధుమలు, పంచదార, మాంసాహారం, పాలు 


కేన్సర్‌ను విజయవంతంగా జయించిన వారు గానీ లేదా కేన్సర్‌కు చికిత్స పొందుతున్న వారు గానీ లేదా 
కేన్సర్‌కు చికిత్స పొందుతున్న వారు గానీ లేదా కేన్సర్‌ జబ్బు బారిన పడకూడదనుకున్న వారు గానీ.. వరిబియ్యం, 
గోధుమలు, పంచదార, మాంసాహారం తినకూడదు. పాలు తాగకూడదు. ఇవి మన దేహంలోకి రసాయనాలను 
చేరుస్తాయి. ఆ రసాయనాలు మన శరీరంలోని అణువణువులో క్రమంగా పోగుపడి (బయోకాన్సంట్రేషన్‌) జబ్బును 
కలిగిసాయి. 


కాఫీ, టీ, పాలు తాగరాదు. పెరుగు, మజ్జిగ వాడవచ్చు 


ఇంత కఠినమైన ఆహార నియమాలు 
పాటించడం సాధ్యమయ్యె పనేనా అంటూ 
ప్రజలు అపనమ్మకంతో, 
ఆశ్చర్యపోతుంటారు. అటువంటప్పుడు 
నేను ఏ సందిగ్గమూ లేకుండా బలంగా 
చెప్పే మాట ఒక్కటే. ముమ్మాటికీ 
సాధ్యమే! ఇటువంటి నియమబద్ధమైన 
జీవన శైలిని అనుసరించడం సాధ్యమే. 
మనం తీసుకునే ఆహారం, తాగే నీరు, 
మన వృత్తి, క్రమం తప్పని శారీరక 
వ్యాయామం, నడక, యోగా, మంచి 
అలవాట్లు, ధ్యానం, మన ఆసక్తులు ... 
ఇవన్నీ మన శారీరక, మానసిక 
ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. అయితే నిరంతర వత్తిడితో కూడిన పాశ్చాత్య జీవన శైలిని గుడ్డిగా అనుకరిస్తూ మనవైన 
ఆహారపు అలవాట్లను మనం మరచిపోయాం. వేళా పాళా లేకుండా తినటం, అనారోగ్యకరమైన పోషకాల్లేని 
ఆహార పదార్థాలను తినటం అలవాటు చేసుకున్నాం. 


పాల దిగుబడి పెంచేందుకు పాడి పశువులకు ఆక్సీటోసిన్‌ / ఈస్టోజన్‌ హార్మోన్లు ఇస్తున్నారు. ఇటువంటి 
పాలు తాగటం వల్లనే తీవ్ర అనారోగ్యాలు. 


గోధుమ పిండిని మైదా పిండిగా మార్చడానికి అలొక్సాన్‌ అనే బ్లీచింగ్‌ రసాయనాన్ని వాడుతున్నారు. ఆ 
మైదా పిండితో బిస్కట్లు, తదితర బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఇవి తిన్న వారి దేహాల్లో o 
బీటా BAD ఉత్పత్తి చేసే సామర్థ్యం నశిస్తోంది. ఇన్సులిన్‌ను నిల్వ చేసి, అవసరం మేరకు విడుదల 
చేయటంలో ఈ బీటా సెల్స్‌ కీలకపాత్ర పోషిస్తాయి. మైదా తినటం వల్ల మనుషులు మధుమేహ రోగులుగా 
మారడానికి ఇదే కారణం. 


22 . రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


గా 


ఎ క్యాన్సర్‌కు ఏ చికిత్స? | 


శ్వాసకోశ క్యాన్సర్‌ ఏ సిరిధాన్యాలు : కొర్ర బియ్యంతో రెండు రోజులు, సామ బియ్యంతో మరో రెండు రోజులు 
అన్నం వండుకొని తినాలి. మిగతా రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి. 


ఎముకల క్యాన్సర్‌ ఏ సిరిధాన్యాలు : ఎముకల కేన్సర్‌ రోగులు అండుకొర్ర బియ్యం 2 రోజులు, సామ బియ్యం 
మరొక 2 రోజులు, అరిక బియ్యం ఇంకో 2 రోజులు తినాలి. మిగతా 2 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని 
ఒక్కొక్క రోజు తినాలి. వీటిని అన్నంగా వండుకొని తినాలి. లేదా గంజి చేసుకుని కూడా తాగొచ్చు. 


మెదడు క్యాన్సర్‌ : సిరిధాన్యాలు : అరిక బియ్యం 2 రోజులు, సామ బియ్యం మరో 
2 రోజులు, అండుకొర్రల బియ్యం ఇంకో 2 రోజులు తినాలి. మిగతా 2 రకాల 
సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి. 


రక్తక్యాన్సర్‌ : సిరిధాన్యాలు : అరిక బియ్యం 2 రోజులు, కొర బియ్యం మరో 
రెండు రోజులు తినాలి. మిగతా 3 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని 
ఒక్కొక్క రోజు తినాలి. 

మూత్రాశయం / ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ : సిరిధాన్యాలు : ఊద బియ్యం 2 
రోజులు, అరిక బియ్యం మరో 2 రోజులు, అందుకొర్ర బియ్యం 2 రోజులు తినాలి. 
మిగతా 2 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి. 


రొమ్ము క్యాన్సర్‌ : సిరిధాన్యాలు : అండుకొర్ర బియ్యం 2 రోజులు, అరిక బియ్యం 
మరో 2 రోజులు తినాలి. మిగతా 3 రకాల సిరిధాన్యాలను ఒకొక్క రకాన్ని 2 
ఒక్కొక్క రోజు తినాలి. 


నోటి క్యాన్సర్‌కు చికిత్స : సిరిధాన్యాలు : కొర్ర బియ్యం 2 రోజులు, సామ బియ్యం 
2 రోజులు మిగతా 3 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రోజు వండుకుని తినాలి. 
థైరాయిడ్‌/పాంక్రియాస్‌ క్యాన్సర్‌కు చికిత్స : సిరిధాన్యాలు : అరిక బియ్యం 2 రోజులు, 

సామ బియ్యం మరో 2 రోజులు తినాలి. మిగతా 3 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి. 
పొట్టక్యాన్సర్‌కు చికిత్స : సిరిధాన్యాలు ; అండుకొర్ర బియ్యం 2 రోజులు, కొర్ర బియ్యం మరో 2 రోజులు 
తినాలి. మిగతా 3 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి. 

చర్మ క్యాన్సర్‌కు చికిత్స : అతి ప్రమాదకరమైన క్యాన్సర్లలో చర్మ క్యాన్సర్‌ ఒకటి. సిరిధాన్యాలు : అండుకొర్ర 
బియ్యం 2 రోజులు, కొర్ర బియ్యం మరో 2 రోజులు తినాలి. మిగతా 3 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని 
ఒక్కొక్క రోజు తినాలి. 


Youur: Rythunestham Venkateswara Rao 


Rythu Nestham 


ERE c SSA DR 


23 . రైతునేస్తం సిరిధాన్యాలు 


క్యాన్సర్‌ రోగులకు వరాలు 
సిరిధాన్యాల ఆహారం, ఆకుల కషాయాలు 
1. ఊపిరితిత్తులు | 1వారం పాటు - పారిజాతం 1 వారం - అల్లం కొర్రలు - 2 రోజులు 
2% వారం - రావి 2వ వారం - పసుపు సామలు - 2 రోజులు 
3% వారం - జామ (తిరిగి ఇదే క్రమంలో వాడాలి) అరికలు - 1 రోజు 
(తిరిగి ఇదే క్రమంలో వాడాలి) ఊదలు - 1 రోజు 
అండుకొర్రలు - 1 రోజు 
2. ఎముకలు 1 వారం పాటు - పారిజాతం 1 వారం - మెంతి ఆకు సామలు - 2 రోజులు 
2వ వారం - రావి 2వ వారం - పుదీనా అండుకొర్రలు - 2 రోజులు 
3% వారం - జామ (తిరిగి ఇదే క్రమంలో వాడాలి) అరికలు - 2 రోజులు 
(తిరిగి ఇదే క్రమంలో వాడాలి) ఊదలు - 1 రోజు 
కొర్రలు - 1 రోజు 
3. మెదడు 1వారం పాటు - పారిజాతం 1 వారం - సదాప ఆకు అండుకొర్రలు - 2 రోజులు 
2% వారం - రావి 2వ వారం - దాల్చిన చెక్క సామలు - 2 రోజులు 
3% వారం - జామ (తిరిగి ఇదే క్రమంలో వాడాలి) అరికలు - 2 రోజులు 
(తిరిగి ఇదే క్రమంలో వాడాలి) ఊదలు - 1 రోజు 
కొర్రలు - 1 రోజు 
4 రక్తం 1వారం పాటు - పారిజాతం 1 వారం - కరివేపాకు అండుకొర్రలు - 2 రోజులు 
2వ వారం - రావి 2వ వారం - తమలపాకు సామలు - 2 రోజులు 
3% వారం - జామ (తిరిగి ఇదే క్రమంలో వాడాలి) అరికలు - 2 రోజులు 
(తిరిగి ఇదే క్రమంలో వాడాలి) ఊదలు - 1 రోజు 
కొర్రలు - 1 రోజు 
5. మూత్రపిండాలు | 1వారం పాటు - పారిజాతం 1 వారం - అటిక మామిడి (పునర్మవ) | అండుకొర్రలు - 2 రోజులు 
ప్రోస్టేటు 25 వారం - రావి 2వ వారం - కొత్తిమీర సామలు - 2 రోజులు 
3వ వారం - జామ (తిరిగి ఇదే క్రమంలో వాడాలి) అరికలు - 1 రోజు 
(తిరిగి ఇదే క్రమంలో వాడాలి) ఊదలు - 2 రోజులు 
కొర్రలు - 1 రోజు 
6. స్తనాలు 1వారం పాటు - పారిజాతం 1 వారం - కానుగ ఆకు అండుకొర్రలు - 2 రోజులు 
2వ వారం - రావి 2వ వారం - వేప ఆకు సామలు - 2 రోజులు 
3వ వారం - జామ (తిరిగి ఇదే క్రమంలో వాడాలి) అరికలు - 2 రోజులు 
(తిరిగి ఇదే క్రమంలో వాడాలి) ఊదలు - 1 రోజు 
కొర్రలు - 1 రోజు 
7. నోరు 1వారం పాటు - పారిజాతం 1 వారం - పుదీనా కొర్రలు - 2 రోజులు 
2వ వారం - రావి 2వ వారం - అల్లం సామలు - 2 రోజులు 
3వ వారం - జామ (తిరిగి ఇదే క్రమంలో వాడాలి) అరికలు - 1 రోజు 
(తిరిగి ఇదే క్రమంలో వాడాలి) ఊదలు - 1 రోజు 
అండు కొర్రలు - 1 రోజు 


గమనిక : కలుషిత జలం మరియు కలుషిత భూమిలో పెరిగే మొక్కల కషాయాలు ఉవయుక్తం కాదు 


24 . రైతునేస్తం 


పబ్లికేషన్స్‌ 


e 


కషాయాలు : ఆకులు లేక పదార్థాలతో 4 నిమిషాలు 


క్యాన్సర్‌ 150 మి.లీ. నీటిని మరగించి, ఫిల్టర్‌ చేసి వెచ్చగా తాగాలి | తినవలసిన 
ఉదయం - సాయంత్రం మధ్యాహ్నం | సిరిధాన్యాలు 
8. థైరాయిడ్‌ 1వారం పాటు - పారిజాతం 1 వారం - చేమంతి మొక్కల ఆకులు | oot కొర్రలు - 2 రోజులు 
కోమగ్రంధథులు | 2వ వారం - రావి 2వ వారం - చింత చిగురు లేదా సామలు - 2 రోజులు 
3వ వారం - జామ మునగ పూలు అరికలు - 2 రోజులు 
(తిరిగి ఇదే క్రమంలో వాడాలి) (తిరిగి ఇదే క్రమంలో వాడాలి) ఊదలు - 1 రోజు 
కొర్రలు - 1 రోజు 
9. ఉదరం 1వారం పాటు - పారిజాతం 1 వారం - అరటి దూట కొర్రలు - 2 రోజులు 
(పొట్ట) 2వ వారం - రావి 2వ వారం - మెంతి ఆకు అరికలు - 2 రోజులు 
3వ వారం - జామ (తిరిగి ఇదే క్రమంలో వాడాలి) అండుకొర్రలు - 2 రోజులు 
(తిరిగి ఇదే క్రమంలో వాడాలి) ఊదలు - 1 రోజు 
సామలు - 1 రోజు 
10. చర్మం 1వారం పాటు - పారిజాతం 1 వారం - ఉల్లికాడలు అరికలు - 2 రోజులు 
2వ వారం - రావి 2వ వారం - కలబంద అండుకొర్రలు - 2 రోజులు 
3వ వారం - జామ (తిరిగి ఇదే క్రమంలో వాడాలి) సామలు - 1 రోజు 
(తిరిగి ఇదే క్రమంలో వాడాలి) ఊదలు - 1 రోజు 
కొర్రలు - 1 రోజు 
11. ప్రేగులలో 1వారం పాటు - పారిజాతం 1 వారం - కానుగ అరికలు - 2 రోజులు 
2వ వారం - రావి 2వ వారం - మెంతి ఊదలు - 2 రోజులు 
3వ వారం - జామ (తిరిగి ఇదే క్రమంలో వాడాలి) అండుకొర్రలు - 2 రోజులు 
(తిరిగి ఇదే క్రమంలో వాడాలి) కొర్రలు - 1 రోజు 
సామలు - 1 రోజు 
12. అన్నవాహిక | 1వారం పాటు - పారిజాతం 1 వారం - పుదీనా అండు కొర్రలు - 2 రోజులు 
2వ వారం - రావి 2వ వారం - అల్లం సామలు - 2 రోజులు 
3వ వారం - జామ (తిరిగి ఇదే క్రమంలో వాడాలి) అరికలు - 2 రోజులు 
(తిరిగి ఇదే క్రమంలో వాడాలి) ఊదలు - 1 రోజు 
కొర్రలు - 1 రోజు 
13. కాలేయం 1వారం పాటు - పారిజాతం 1 వారం - సదాప ఆకు అరికలు - 2 రోజులు 
2వ వారం - రావి 2వ వారం - మెంతి ఆకు ఊదలు - 2 రోజులు 
3వ వారం - జామ (తిరిగి ఇదే క్రమంలో వాడాలి) అండు కొర్రలు - 2 రోజులు 
(తిరిగి ఇదే క్రమంలో వాడాలి) కొర్రలు - 1 రోజు 
సామలు - 1 రోజు 
14. అండాశయం | 1వారం పాటు - పారిజాతం 1 వారం - బొప్పాయి ఆకు అండుకొర్రలు - 2 రోజులు 
2వ వారం - రావి 2వ వారం - తమలపాకు సామలు - 2 రోజులు 
3వ వారం - జామ (తిరిగి ఇదే క్రమంలో వాడాలి) అరికలు - 2 రోజులు 
(తిరిగి ఇదే క్రమంలో వాడాలి) ఊదలు - 2 రోజులు 
కొర్రలు - 1 రోజు 


స్థానాంతరము చెందిన క్యాన్సర్‌కు (Metastatis) (ఉదాహరణకు ఎముకలు, మెదడు) 
DS పట్టికలో సూచించిన వాటికి అదనంగా నదాపొకు ఒక వారం, YS చెక్క ఒక వారం, 
మెంతి ఆకు ఒక వారం, పుదీనా ఒక వారం మధ్యాహ్నం తీనుకోవాలి. 


25 . రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


e 


రోగులకు సరైన ఆహారం, ఆకుల కషాయాలతో స్వస్థత పొందేందుకు ఉపాయాలు 


వ్యాధులు కషాయాలు సిరిధాన్యాలు 
డయాలసిస్‌ 1 వారం పాటు - పారిజాతం సామలు - 2 రోజులు 
2వ వారం - కొత్తిమీర అరికలు - 2 రోజులు 
3వ వారం - పునర్నవ కొర్రలు - 1రోజు 
4వ వారం - రణపాల, 5 వారం - నేలనల్లి ఊదలు - 1 రోజు, అండుకొర్రలు - 1 రోజు 
డయాబెటిక్‌ 1 వారం పాటు - తిప్పతీగ కొర్రలు - 2 రోజులు 
చక్కెరవ్యాధి 2వ వారం - మెంతులు, 3వ వారం - పుదీన, సామలు - 2 రోజులు 
45 వారం - నేరేడు/మునగ ఆకు అరికలు - 2 రోజులు 
5వ వారం - దొండకాయ ఊదలు - 2 రోజులు, అండుకొర్రలు - 2 రోజులు 
థైరాయిడ్‌ 1 వారం పాటు - బిల్వపత్రి సామలు - 3 రోజులు 
పి.సి.దీ.ది. 2వ వారం - కానుగ కొర్రలు - 1 రోజు 
ఫైబరైయిడ్‌ 3వ వారం - చింతచిగురు అరికలు - 1 రోజు 
హార్మోన్స్‌ 4వ వారం - మునగ పూత / ఊదలు - 1 రోజు 
గోంగూర / తమలపాకు / వేప / రావి అండుకొర్రలు - 1 రోజు 
ఉదయం, సాయంత్రం 3 చెంచాల కొబ్బరి నూనె 3 నెలల పాటు తీసుకోవాలి 
బి.పి. 1 వారం పాటు - బిల్వపత్రి కొర్రలు - 2 రోజులు 
2వ వారం - తులసి, ౩వ వారం - కొత్తిమీర సామలు - 2 రోజులు 
4వ వారం - బ్రహ్మజముడు అరికలు - 2 రోజులు 
5వ వారం సర్పగంధ Gatien - 2 రోజులు, అండుకొర్రలు - 2 రోజులు 
బరువు తగ్గడానికి 1 వారంపాటు - రావి ఆకు సామలు - 3 రోజులు 
(ఊబకాయం) 2వ వారం - తమలపాకు అరికలు - ౩ రోజులు 
3వ వారం - జీలకర్ర, 4వ వారం - గరిక కొర్రలు - 1 రోజు 
5వ వారం - ఈత / పసుపు ఊదలు - 1 రోజు, అండుకొర్రలు - 1 రోజు 
బరువు పెరగడానికి | 1 వారం పాటు - ఆవాలు సామలు - 3 రోజులు 
2వ వారం - మెంతులు అరికలు - 3 రోజులు 
3వ వారం - జీలకర్ర కొర్రలు - 1 రోజు 
ఊదలు - 1 రోజు, అండుకొర్రలు - 1 రోజు 
ఆస్తమా, 1 వ వారం పాటు - మిరియాలు కొర్రలు - 2 రోజులు 
క్షయ 2వ వారం - అల్లము సామలు - 2 రోజులు 
3వ వారం - పసుపు అరికలు - 2 రోజులు, ఊదలు - 2 రోజులు 
4వ వారం - కానుగ ఆకు అండుకొర్రలు - 2 రోజులు 
పార్మిన్‌సన్‌ 1 వారంపాటు - పసుపు కొర్రలు - 3 రోజులు 
2వ వారం - దాల్చిన చెక్క అండుకొర్రలు - 3 రోజులు 
3వ వారం - నాగదాళి, 4వ వారం - జామ ఆకు సామలు - 1 రోజు 
వారం పాటు కొబ్బరినూనె / వేరుశనగనూనె అరికలు - 1 రోజు, ఊదలు - 1 రోజు 
86,6 రాళ్ళు 1 వారం పాటు - పుదీన కొర్రలు - 2 రోజులు 
2వ వారం - కొత్తిమీర సామలు - 2 రోజులు 
3వ వారం - అరటి దిండు అరికలు - 2 రోజులు 
4వ వారం - గోంగూర ఊదలు - 2 రోజులు 


5% వారం - కస్తూరి / శతపుష్పం 


అండుకొర్రలు - 2 రోజులు 


ఏవైన 3 కషాయాలు తప్పనిసరి. 5 రకాల సిరిధాన్యాలు తీసుకోవాలి. 


సిరిధాన్యాలు 
| 


10. జ్ఞాపకశక్తి 1 వారం పాటు - పసుపు సామలు - 3 రోజులు 
పెరగడానికి 2వ వారం - దాల్చిన చెక్క కొర్రలు - 1 రోజు 
3వ వారం - నువ్వుల ఆకులు అరికలు - 1 రోజు 
4వ వారం - మునగ ఆకు ఊదలు - 1 రోజు, అండుకొర్రలు - 1రోజు 
11. స్టిక్‌ ట్రబుల్‌ | 1 వారం పాటు - మెంతులు కొర్రలు - 3 రోజులు 
wake 2వ వరం - తమలపాకు, 3H వారం - కానుగ అండుకొర్రలు - 3 రోజులు 
4వ వారం - తంగడి ఆకు సామలు - 1 రోజు 
5వ వారం - ఆల్‌ BNO అరికలు - 1 రోజు, ఊదలు - 1 రోజు 
12. | కీళ్లవాపు, 1 వారం పాటు - పారిజాతం కొర్రలు - 3 రోజులు 
కీళ్ళ నొప్పులు | 2వ వారం - రావి అండుకొర్రలు - ౩ రోజులు 
3వ వారం - బిల్వపత్రి సామలు - 1 రోజు 
4వ వారం - గోంగూర, 5వ వారం - జామ అరికలు - 1 రోజు, ఊదలు - 1 రోజు 
13. | కంటి సమస్యలు | 1 వారం పాటు - క్యారెట్‌ కొర్రలు - 3 రోజులు 
2వ వారం - పుదీన అండుకొర్రలు - ౩ రోజులు, 
3% వారం - శతపుష్ప సామలు - 1 రోజు 
4వ వారం - ఆల్‌ DVN, 5వ వారం - మునగాకు అరికలు- 1 రోజు, ఊదలు - 1 రోజు 
14. | నరాలసమస్య | 1 వారం పాటు - గరిక కొర్రలు - 2 రోజులు 
2వ వారం - జామ అండుకొర్రలు - 2 రోజులు 
3వ వారం - పారిజాతం సామలు - 1 రోజు 
4వ వారం - సదాపాకు అరికలు - 1 రోజు, ఊదలు - 1 రోజు 
15. | లివర్‌ మరియు | 1 వారం పాటు - సదాపాకు ఊదలు - 3 రోజులు, కొర్రలు - 1 రోజు 
కిడ్నీ శుద్ది 2% వారం - మెంతులు సామలు - 1 రోజు 
గౌట్‌ 3వ వారం - రణపాల అరికలు - 1 రోజు 
4వ వారం - కస్తూరి పుష్ప, 5వ వారం - పునర్నవ, _ అండుకొర్రలు - 1 రోజు 
16. | గుండె 1 వారం పాటు - దోసకాయ సామలు - 2 రోజులు 
2వ వారం - సొరకాయ అరికలు - 2 రోజులు 
35 వారం - ands mina 2008, జ్యాఫ్‌ తీసుకోవాలి, కొర్రలు - 1 రోజు, ఊదలు - 1 రోజు 
కొత్తిమీర/తులసి/తమలపాకు కషాయాలు అండుకొర్రలు - 1 రోజు 
17. | అల్‌జైమార్‌ 1 వారం పాటు - పసుపు కొర్రలు - 3 రోజులు 
2వ వారం - అల్లం, 3వ వారం - సదాపాకు అండుకొర్రలు - 3 రోజులు 
4వ వారం - మునగాకు సామలు - 1 రోజు 
వారం పాటు కొబ్బరినూనె/వేరుశనగనూనె అరికలు - 1 రోజు, ఊదలు - 1 రోజు 
18. | ఫిట్స్‌ (మూర్చ) | 1వారం పాటు - పసుపు కొర్రలు - 3 రోజులు 
| 2వ వారం - ఈత, 3వ వారం - గరిక అండుకొర్రలు - 3 రోజులు 
4వ వారం - రేగి ఆకు సామలు - 1 రోజు 
వారం పాటు కొబ్బరి నూనె / వేరుశనగ నూనె అరికలు - 1 రోజు, ఊదలు - 1 రోజు 
19. | $4, 85 1 వారం పాటు - కరివేపాకు కొర్రలు - 3 రోజులు 
ఎల్‌4, ఎల్‌5 2వ వారం - పారిజాతం అండుకొర్రలు - 3 రోజులు 
వెన్నుపూస 3వ వారం - జామ సామలు - 1 రోజు 
అరికలు - 1 రోజు, ఊదలు - 1 రోజు 


వేడి తగ్గడానికి ఉదయం, సాయంత్రం వారంపాటు పుదీన, గరిక, కానుగ కషాయం తీసుకోవాలి. 
స్త్రీలకు సంబంధించిన అన్ని వ్యాధులకు పుంటికూర (గోంగూర) కషాయం తీసుకోవాలి. 


20. | వెరికోస్‌ Sans, 1 వారం పాటు - టమాట కొర్రలు - 3 రోజులు 
2వ వారం - దొండకాయ ఆకు సామలు - 2 రోజులు 
3వ వారం - పారిజాత అరికలు - 2 రోజులు 
4వ వారం - బొప్పాయి ఊదలు - 2 రోజులు 
అండుకొర్రలు - 2 రోజులు 
21. | మూత్రపిండాల | 1 వారం పాటు - పునర్నవ సామలు - 2 రోజులు 
సమస్యలు 2వ వారం - పారిజాత అరికలు - 2 రోజులు 
3వ వారం - కొత్తిమీర కొర్రలు - 1 రోజు 
4వ వారం - పుదీన ఊదలు - 1 రోజు 
5వ వారం - రణపాల అండు కొర్రలు -1 రోజు 
22. | $008 1 వారం పాటు - రావి ఆకు కొర్రలు - 2 రోజులు 
సంతానలేమి 2వ వారం - వేప ఆకు సామలు - 2 రోజులు 
3వ వారం - మునగ అరికలు - 2 రోజులు 
4వ వారం - తమల పాకు (కాడ తీసి) ఊదలు - 2 రోజులు 
అండు కొర్రలు-2 రోజులు 
23. | యూరిన్‌ ఇన్పెక్షన్‌ 1 వారం పాటు - రణపాల సామలు - 3 రోజులు 
(మూత్ర సమస్యలు) | 2వ వారం - కొత్తిమీర అరికలు - 3 రోజులు 
3వ వారం - పుదీన కొర్రలు - 1 రోజు 
4వ వారం - మునగ ఊదలు - 1 రోజు 
5% వారం - పునర్నవ అండు కొర్రలు -1 రోజు 
24. | ఇయస్‌.ఆర్‌. 1 వారం పాటు - క్యారేట్‌ కొర్రలు - 2 రోజులు 
2వ వారం - ఉసిరి అరికలు - 2 రోజులు 
3వ వారం - బీట్‌రూట్‌ సామలు - 1 రోజు 
ఊదలు - 1 రోజు, అండు కొర్రలు -1 రోజు 
25. | చర్మసమస్యలు | 1 వారం పాటు - కలబంద సామలు - 2 రోజులు 
2వ వారం - గరిక అరికలు - 2 రోజులు 
3వ వారం - తులసి కొర్రలు - 1 రోజు 
వారానికి 1 నవ్వుల లడ్డు ఊదలు - 1 రోజు 
నవ్వుల నూనె చర్మంపై రాసుకోవాలి అండు కొర్రలు -1 రోజు 
26. ప్లేట్‌లెట్స్‌ 1 వారం పాటు - బొప్పాయ సామలు - 2 రోజులు 
పెరగడానికి 2వ వారం - మునగ ఆకు అరికలు - 2 రోజులు 
3వ వారం - చింత చిగురు కొర్రలు - 1 రోజు 
4వ వారం - పారిజాతం / ఊదలు - 1 రోజు 
సదాపాకు/వెలక్కాయ ఆకు/తిప్పతీగ అండు కొర్రలు -1 రోజు 
27. | పక్షవాతం 1 వారం పాటు - బిల్వం కొర్రలు - 2 రోజులు 
2వ వారం - గరిక అండు కొర్రలు-2 రోజులు 
3వ వారం - తిప్ప తీగ అరికలు - 1 రోజు 
4వ వారం - పుదీన ఊదలు - 1 రోజు 
వారంపాటు కొబ్బరినూనె / వేరుశనగనూనె సామలు - 1 రోజు 


రోగనిరోధక శక్తి పెంచడానికి కషాయాలు : 1 గరిక, 2 తులసి, 3. తిప్పతీగ, 4. బిల్వ, 5. కానుగ, 6. వేప, 7. రావి 
4 రోజులపాటు ఒక కషాయము చొప్పున వాడాలి. 


28. | సోరియాసిస్‌ | 1 వారం పాటు - కొత్తిమీర కొర్రలు - 3 రోజులు 
2వ వారం - Ser, అండు కొర్రలు-3 రోజులు 
3వ వారం - కలబంద అరికలు - 1 రోజు 
ఊదలు - 1 రోజు 
సామలు - 1 రోజు 
29. | మలబద్దకం 1 వారం పాటు - జామ ఆకు అండు కొర్రలు-3 రోజులు 
ఫైల్స్‌ 2వ వారం - తంగడి ఆకు కొర్రలు - 1 రోజు 
3వ వారం - మెంతి ఆకు అరికలు - 1 రోజు 
4వ వారం - కానుగ ఆకు ఊదలు - 1రోజు 
సామలు - 1 రోజు 
30. | HIV 1 వారం పాటు - తిప్పతీగ అరికలు - 3 రోజులు 
2వ వారం - గరిక సామలు -1 రోజు 
3వ వారం - మారేడు కొర్రలు - 1 రోజు 
గడ్డి నవ్వులు తినాలి ఊదలు - 1రోజు 
అండు కొర్రలు - 1 రోజు 
31. | SLE 1 వారం పాటు - ఈత కొర్రలు - 3 రోజులు 
2వ వారం - బిల్వపత్రి అండు కొర్రలు - ౩ రోజులు 
3వ వారం - గరిక సామలు - 1 రోజు 
1 వారం కొబ్బరి నూనె ౩ చెంచాలు ఊదలు - 1 రోజు 
2 వారం కుసుమ నూనె 3 చెంచాలు అరికలు - 1 రోజు 
32. | IBS 1 వారం పాటు - మెంతి ఆకు సామలు - 3 రోజులు 
2వ వారం - బొప్పాయి ఆకు అరికలు - 3 రోజులు 
3% వారం - కొత్తిమీర కొర్రలు - 1 రోజు 
4వ వారం - తమల పాకు (కాడతీసి) ఊదలు - 1 రోజు 
5వ వారం - పుదీన / దొండ ఆకు అండు కొర్రలు -1 రోజు 
33. కొలైటిస్‌ 1 వారం పాటు - ఆముదం ఆకు సామలు - 3 రోజులు 
2వ వారం - జామ ఆకు అరికలు - 3 రోజులు 
3వ వారం - కానుగ ఆకు కొర్రలు - 1 రోజు 
ఊదలు - 1 రోజు 
అండు కొర్రలు -1 రోజు 
34. | చికెన్‌ గున్యా 1 వారం పాటు - గరిక కొర్రలు - 3 రోజులు 
2వ వారం - నాగదాలి అండు కొర్రలు - 3 రోజులు 
3వ వారం-చామంతి టీ (ఇంట్లోవి) సామలు - 1 రోజు 
ఊదలు - 1 రోజు 
అరికలు - 1 రోజు 


జామ పండు పరిపూర్ణ ఫలము. అందరికీ చాలా మంచిది (మిరప పొడి చిలకరించుకొని తినవలెను) 
విషజ్వరాలకు : ఆరికలు, సామల గంజి రామబాణం, 1 వారంపాటు సదాపాకు, 2వ వారం పారిజాతం. 


De-addictions తీసుకోవలసిన కషాయాలు : కానుగ ఆకు కషాయం 1 వారం, తిప్పతీగ కషాయం 
1 వారం తీసుకోవాలి. ఆముదపు ఆకు 1 వారం. 


సిరిధాన్యాలు 


a 
- 
సిరిధాన్యాలు : 2 రోజులు ఊదలు, తర్వాత 2 రోజులు అరికలు, తర్వాత 2 లు సామ బియ్యం, ఒక 
రోజు కొర్రలు, ఒక రోజు అండుకొర్రల బియ్యం వండుకు తినాలి. ఈ 5 రకాల సిరిధాన్యాలను సైక్షిక్‌గా తినాలి. 
రోజుకు ఒకటి చొప్పున తినాలి. అలాగే వాటిని మిక్స్‌ చేసి వాడరాదు. ఏ రోజైనా ఉదయం, మధ్యాహ్నం, 
రాత్రి కూడా e సిరిధాన్యాన్ని తినాలి. EZ గుణాలతో అనారోగ్యాన్ని పారదోలి, పూర్తి ఆరోగ్యాన్ని అందించడం 
ఈ 5 రకాల చిరుధాన్యాల వల్లనే సాధ్యమవుతుంది. 


మూడు రకాలు గంజి ద్రావకాలు : అడ్వాన్స్‌డ్‌ కేసులలో ఊదల గంజి ఒక వారం, అరికల గంజి మరోవారం, 

సామల గంజి తరువాతి వారం తీసుకోవాలి. డయాలిసిస్‌లో ఉన్నవారు లేదా క్రయాటినిన్‌ లేదా బన్‌ ఎక్కువగా 

ఉన్నవారు వీటిని అన్నంలాగ వండుకు తినకుండా వాటి గంజిని తయారు చేసుకుని తాగితే సాధారణంగా 

అదుపులోకి వస్తుంది. 

గంజి ఎలా చెయ్యాలి : 1 కప్పుసిరిధాన్య బియ్యానికి 6 రెట్ల నీరు కలిపి 5 లేదా 6 గంటలు నానబెట్టి... 

అవే నీటితో గంజి చేసుకొని తాగవచ్చు. రోజులో ఎప్పుడైనా, ఏ వయసు వారైనా దీనిని తాగవచ్చు. 

మూడు రకాల కషాయాలు : 

1. రణపాలాకు కషాయం ఒక వారం 

2. అటికమామిడి (పునర్నవ, తెల్లగలిజేరు) కషాయం తరువాతి వారం; 

3. కొతిమీర కషాయం తరువాత వారం వాడుకోవాలి. అలా వారం, వారం మార్చి మార్చి వాడుకోవాలి. ఈ 
మూడు రకాల కషాయాలను సైక్తిక్‌గా/ తాగాలి. (ప్రతిరోజు ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట 
ముందు వాడాలి. కాని అవసరాన్ని బట్టి రోజుకు 3 సార్లు కూడా ఈ కషాయం తాగవచ్చు. కషాయాలు 


మరీ చేదుగా ఉంటే కొంచెం తాటిబెల్లం కలుపుకోవచ్చు. వీటిలో పాలు కాని నూనెలు కాని, పంచదారను 
గాని కలుపకూడదు. అలాగే వాటిని మిక్స్‌ చేసి వాడరాదు. మీరు త్రాగే ప్రతిసారీ తాజాగా సిద్ధం చేసుకోండి. 


ఆహారంలో వాడకూడనివి : వరి, గోధుమ, మైదా, పంచదార, పాలతో చేసిన పదార్థాలు తినరాదు. (పెరుగు, 
మజ్జిగ తీసుకోవచ్చు), SPF ప్యాకెట్‌ నూనెలు వాడవద్దు: (గానుగ నూనెలను వాడవచ్చు). మాంసాహారం, 
కోడిగుడ్డు, చాక్లెట్లు తినవద్దు. కాఫీ, టీ తాగవద్దు (హెర్బల్‌ టీ వాడండి). ప్లాస్టిక్‌ బాటిల్స్‌ వాడరాదు. రాగిపాత్రలో 
6 గంటలు ఉంచిన నీటిని తాగటానికి, వంటకి వాడండి. 


= ప్రతిరోజు నడక, ధ్యానము, 8 గంటల చీకటి నిద్ర తప్పనిసరి. 


= దీనిని నిబద్ధతతో చేస్తే 6 వారాల్లో ఇది అదుపులోకి వస్తుంది. ఎక్కువ క్రియేటినినే కౌంట్‌ (Creatinine 
count) ఉన్న వారికి నార్మల్‌కు రావడానికి ఎక్కువ కాలం పట్టవచ్చు. 

= అల్లోపతి మందులను ఒక్కసారిగా ఆపరాదు. అల్లోపతి వైద్యుని సంప్రదిస్తూనే ఉండాలి. టెస్టులు చేయించుకుంటూ, 
శరీరంలో వస్తున్న అనుకూల మార్పులను బట్టి అల్లోపతి మందులను క్రమంగా తగ్గించవచ్చు. 


= రోగ నివారణ తర్వాత కూడా సిరిధాన్యాలను తినటం, కషాయాలు తీసుకోవటం కొనసాగిస్తే పూర్తిగా 
ఆరోగ్యవంతులై సంతోషంగా ఉండవచ్చు. 


30 . రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


e 


మనుషుల తొలి ఆహారం .. గంజి : ప్రపంచవ్యాప్తంగా 
మానవుల తొలి ఆహారం గంజి. ఇసుర్రాయిలు కనిపెట్టి .. 
రొట్టెలు, అన్నం చేసుకోవడానికి ముందునుంచే మనుషులు గంజిని ఆహారంగా తీసుకుంటున్నారు. 


1 కప్పు సిరిధాన్య బియ్యానికి 6 రెట్ల నీరు కలిపి, 5-6 గంటలు నానబెట్టి. అవే నీటితో గంజి చేసుకొని 
తాగవచ్చు. రోజులో ఎప్పుడైనా, ఏ వయసు. వారైనా గంజి తాగవచ్చు. 

కొర్ర బియ్యం, అండుకొర్ర బియ్యం, ఊద బియ్యం, అరిక బియ్యం, సామ బియ్యం ...ఇవీ ఐదు సిరిధాన్యాలు. 
వీటితో రకాల వంటలు చేసుకోవడం సులభమే. అన్నం వండుకోవచ్చు. రొట్టెలు చేసుకోవచ్చు. దోసెలు, agen, 
పొంగలి, ఉప్మా బిసిసిబెల్ల బాత్‌, బిర్యానీ వంటివి చాలా సులభంగా చేసుకోవచ్చు. 

సిరిధాన్యాల బియ్యాన్ని ముందుగా కనీసం 2 గంటలు (అండుకొర్ర బియ్యాన్ని కనీసం 4 గంటలు) నానబెట్టి 
వండుకోవాలి. గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీరు పోసి మామూలు వరి బియ్యం మాదిరిగానే కుక్కరులో వండుకోవచ్చు 


కుక్కరులో కాకుండా మామూలు పాత్రల్లో వండుకుంటే నీరు ఎక్కువ పోయాల్సి వస్తుంది. సిరిధాన్యాల 
బియ్యానికి 4 రెట్లు లేదా 5 రెట్లు నీరు కూడా అవసరం కావచ్చు. ఉడుకుతున్నప్పుడు ఇంకా ఎంత నీరు 
కావాలో చూసుకుంటూ .. తగినంత నీరు పోసుకోవాలి. 

వండుకున్న అన్నాన్ని కూరలతో, పులుసుతో, రసంతో కలిపి తినవచ్చు. 

ఈ అన్నంతో పులిహోర చేసుకోవచ్చు. పసుపు, జీలకర్ర, నిమ్మ రసం కలిపి పులిహోర చేసుకోవచ్చు. బిర్యానీ, 
బిసిబిల్లాబాతు చేసుకోవచ్చు. అంతేకాదు .. తాటిబెల్లం, నెయ్యి కలిపి భోజనానంతరం తినే స్వీటుగా కూడా 
తయారు చేసుకోవచ్చు. 


సిరిధాన్యాలు 


అప్పుడప్పుడు వండిన అన్నాన్ని మెత్తగా పిసికి... రకరకాల గంజి మరియు కూరగాయలతోపాటు కొత్తిమీర, 
అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క జీలకర్ర, పెరుగు/మజ్జిగలతో కలిపి తాలింపు వేసి కొత్త వంటకాలను కూడా 
ప్రయత్నించవచ్చు. 


పసుపు, జీలకర్ర, నిమ్మ రసంతో సిరిధాన్యాల అన్నంతో పులిహోర 


సేంద్రియ నూనెగింజలతో గానుగ ఆడించిన నూనె కొంచెం, కరివేపాకులు, ఆవాలు, జీలకర్ర, పచ్చి/ఎండు 
మిరపకాయ ముక్కలు తగుమాత్రంగా వేసి.. దోరగా వేయించి, 2 నుంచి 5 చెంచాల చింతపండు రసం 3». 
ఒక నిమిషం ఉడకనివ్వండి. చివరలో గడ్డల్లేకుండా చిదిపిన సిరిధాన్యం అన్నం, ఉప్పు కలపండి. కొత్తిమీర 
తరుగు, నిమ్మ రసం (అవసరం అనుకుంటేనే) ముందే వేయించి ఉంచుకున్న నువ్వులను కూడా (మీకు ఇష్టమైతే) 
కలుపుకోవచ్చు. అంతే వంటకం సిద్ధం అయినట్లే. 


రొట్టె చేసుకునే విధానం 


5 రకాల సిరిధాన్యాల్లో ఏదో ఒక సిరిధాన్యం పిండితో రొట్టె చేసుకోవచ్చు. లేదా ఈ పిండిని 95 శాతం 
వరకు తీసుకొని, దానికి 5 శాతం మినపపప్పు పిండిని కలుపుకొని, తగుమాత్రంగా నీరు, 2 చెంచాల పెరుగు 
కూడా కలిపి ముద్ద చేసుకోవాలి. పాలకూర లేదా మెంతికూర ఆకులను చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకొని, 
క్యారట్‌, కొత్తిమీర ముక్కలను కూడా పిండిలో కలుపుకోవాలి. అరగంట తర్వాత రొట్టెలు చేసుకోవాలి. ఆకుపైన 
కొంచెం నూనె రాసి చేతివేళ్లతో లేదా గుండ్రని కర్రతో ఒక మోస్తరు మందాన రొట్టెలు చేసుకోవాలి. పెనం 
మీద నెయ్యి లేదా నూనె వేసి రొట్టె చేసుకోవచ్చు. 


ఉప్మా దోసె లేదా ఇడ్లీ మరియు పొంగలి చేసుకునే విధానం 


పాతకాలం నుంచి వీటిని చేసుకునే విధంగానే 
చేసుకోవచ్చు. అయితే, వీటిలో వరి బియ్యం లేదా 
ఉప్పుడు రవ్వకు బదులుగా ఇప్పుడు మనం సిరిధాన్య 
బియ్యాన్ని లేదా రవ్వను వాడుకోవాలి. wos తేడా! 
ఉప్మా తయారీ కోసం నానబెట్టుకున్న సిరిధాన్యాలను 
కూరగాయల తరుగుతో పాటు పాత్ర/బాణాలిలో 
తాళింపు వేసిన తర్వాత, ఆ మొత్తాన్ని కుక్కరులోకి 
వేసుకొని ఉదకబెడితే త్వరగా, చక్కగా ఉప్మా 
తయారవుతుంది. 


ఇడ్లీ మెత్తగా రావాలంటే .. అర కప్పు ఉప్పుడు 
రవ్వతో పాటు .. అదే రకం సిరిధాన్యానికి చెందిన 
ముందు రోజు వండిన అన్నాన్ని రెండు గుప్పళ్లు 
కలపాలి. బాగా నానబెట్టాలి. నానిన తర్వాత రుబ్బిన 
పిండిని పులియబెట్టాలి. ఇలా చేస్తే ఇడ్లీలు మెత్తగా 
ఉంటాయి. 


మరెన్నో పిండివంటలు కూడా సులువుగా 
చేసుకోవచ్చు. 


ఆరోగ్య సంరక్షణ... అన్నదాత అభివృద్ది 


oR సిరిధాన్యాలతో సంపూర్ణ 
ఆరోగ్యం”. ఈ నినాదంతో 
స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్‌ 
ఖాదర్‌ వలి చేపట్టిన ఆరోగ్య 
ఉద్యమం.. ఏకకాలంలో 
ఆరోగ్య సంరక్షణ, 0% 
అభివృద్ధి విధానంగా 
ప్రాచుర్యం పొందింది. దేశీయ 
ఆహారంతోనే ఆరోగ్య సిరులన్న 
ఆయన మాట.. ఆహారపు 
అలవాట్ల పట్ల ప్రజల 
ఆలోచనలో మార్చు తెస్తోంది. 
5 సిరిధాన్యాల్లో ఉన్న పోషక 
విలువలు, రోగాలను బాగు 
చేయడంలో వాటి ప్రాముఖ్యత 
గురించి డాక్టర్‌ ఖాదర్‌ వలి 
అవగాహన కార్యక్రమాల 
ద్వారా ప్రజలు 
తెలుసుకుంటున్నారు. దేశీయ 
ఆహారంతో ఇండియాను 
ఆరోగ్య భారత్‌ గా 
తీర్చిదిద్దాలన్న ఆయన 
సంకల్పానికి స్వచ్చంద సంస్థల 
సహకారం తోడుకొవటంతో.. 
సిరిధాన్యాల వినియోగంపై 
ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. 
దీంతో.. ఈ 5 సిరిధాన్యాలకు 
మార్కెట్లో విస్తృతమైన 
డిమాండ్‌ ఏర్పడింది. వీటిని 
పండించే రైతులకు మళ్లీ 
మంచి రోజులు వచ్చాయి. 
తద్వారా డాక్టర్‌ ఖాదర్‌ వలి 
ఆహార వైద్యుడిగా, రైతు 
బాంధవుడిగా గుర్తింపు 
పొందారు. 


మేము చాలా ఏళ్లుగా సిరిధాన్యాలు పండిస్తున్నాం. కానీ 
గతంలో వీటిని కొనుగోలు చేసేందుకు ఎవరు ఆసక్తి 
చూపే వారు కాదు. బియ్యం, గోధుమలు, పాశ్చాత్య ఆహార పదార్థాల అధిక 
వినియోగంతో దేశీయ ఆహారమైన మన సిరిధాన్యాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. 
అయితే... ఎప్పటికీ &6 ఈజ్‌ గోల్డ్‌ అన్న మాట మరోసారి రుజువెంది. 
సిరిధాన్యాలతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమంటూ డాక్టర్‌ ఖాదర్‌ వలి కర్ణాటక 
నుంచి మొదలు పెట్టిన చైతన్య ఉద్యమం.. మార్పు తీసుకొస్తోంది. ప్రజల 
ఆహార అలవాట్లని మళ్లీ పాత రోజుల వైపు మళ్లిసోంది. కొర్రలు, అరికెలు, 
అండు కొర్రలు, సామెలు, ఊదలకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. చాలా మంది 
పంట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. పంట వేసే ముందే ఆర్డర్లు సైతం 
ఇస్తున్నారు. సిరిధాన్యాలతో దీర్హకాల వ్యాధులను నయం చేయవచ్చని డాక్టర్‌ 
ఖాదర్‌ వలి ఆచరణలో సాధ్యం చేసి చూపించడమే ఈ మార్పుకు ప్రధాన 
కారణం. ఇప్పుడు సిరిధాన్యాలను సాగు చేస్తున్న రైతులకు మంచి ఆదాయం 
వస్తుండటంతో మిగతా రెతులు వీటిని పండించేందుకు ముందుకు వస్తున్నారు. 
సహజ పద్ధతుల్లో సాగు చేసే ఈ పంటలకు ఎక్కువ పెట్టుబడి అవసరం 
EE. మెగా ఆకలీ 2 నుంచి మూడు నెలల్లో పంట des వస్తుంది. 
సిరిధాన్యాలాకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఏర్పడిన నేపథ్యంలో... రైతులకు 
మంచి ఆదాయం లభిస్తుంది. వినియోగదారుల అవసరాలకు సరిపడా ఆహారం 
అందుబాటులో ఉంటుంది. ఆరోగ్య అభివృద్ధి కోసం సిరిధాన్యాల విప్లవానికి 
(శ్రీకారం చుట్టిన ఖాదర్‌ వలి m. పరోక్షంగా రైతు బాంధవుడిగా కూడా 
మారారు. - విజయ్‌ కుమార్‌, సిరిధాన్యాల రైతు, కడప 


మేము 16 ఏళ్లుగా సేంద్రియ విధానంలో పంటలు 
పండిస్తున్నాము. .మాకున్న 20 ఎకరాలతో పాటు మరో 
పదెకరాలు... కౌలుతీసుకొని . సేంద్రియ పంటలు 
పండిస్తున్నాము. చిరిధాన్యాల్లో రాగులు, సజ్జలు సాగు 
చేస్తున్నాం. ఇటీవల చాలా మంది కొర్రలు, అండు 
కొర్రలు, అరికెలు, సామెలు, ğa కావాలని 
అడుగుతున్నారు. సిరిధాన్యాల పై డాక్టర్‌ ఖాదర్‌ వలి 
గారి అవగాహన కార్యక్రమాలతో ఇవి 'మళ్లీ ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఒకప్పుడు 
కొర్రలు, సామెలు అంటే తెలియని వారు సైతం.. ఇప్పుడు ఇవి ఎక్కడ 
లభిస్తాయో చెప్పమంటున్నారు. దీంతో మేము కూడా ఈ 5 సిరిధాన్యాలను 
సాగు చేయాలని అనుకుంటున్నాం. వీటికి మార్కెట్లో డిమాండ్‌ ఏర్పడిన 
నేపథ్యంలో మంచి ఆదాయం వస్తుందన్న విశ్వాసం కలిగింది. ప్రజల ఆరోగ్య 
క్షేమంతో పాటు Bho అభ్యున్నతి కోసం డాక్టర్‌ ఖాదర్‌ వలి గారు చేస్తున్న 
కృషికి మా ధన్యవాదాలు. - రమణారెడ్డి మహబూబ్‌ నగర్‌ 


EN సంప క్రో 


pr rit 


Gy ఖాదర్‌ వలి గారితో 'రైతునేస్తం' UO 
యదడ్లపల్లి వేంకటేశ్వరరావు ప్రత్యేక ఇంటర్వ్యూ 


గత 40-50 సంవత్సరాలుగా వ్యవసాయం క్రమంగా మారుతూ వస్తుంది. రసాయనాలు, పురుగు మందులు 
అధిక వాడకం వల్ల దాదాపు 50-60% మంది రైతులు వ్యవసాయానికి దూరమయ్యారు. ఎవరయితే నీటి సాగుకు 
అనుకూలంగా ఉన్నారో, వారు మాత్రమే వ్యవసాయం చేయడానికి అనువుగా కంపెనీలుగా మార్చుకున్నాయి. ఈ 
కంపెనీలు ఇచ్చే రసాయన ఎరువులు పురుగు మందులు మన వ్యవసాయంలో చోటు చేసుకున్నాయి. అపుడు ఈ 
వ్యవసాయం కంపెనీల చేతుల్లోకి వెళ్ళింది. కంపెనీల ఉత్పత్తులు లేకుండా, వ్యవసాయంలో లేకుండా పోయింది. 
నువ్వులు, కొర్రలు, అరికెలు, జొన్నలు. ఈ పదార్థాలన్నింటికి విలువ లేకుండా చేయబడింది. ఇది చాలా కంపెనీల 
చర్యల వల్ల ఇలా జరిగింది. ఇలా మన వ్యవసాయం రూపురేఖలు మారిపోయాయి. మన దేశంలో మనం 
DHOBOD పంటలు తినడం లేదు. ముందు వ్యవసాయంలో రైతుల చేతిలోనే విత్తనాలు, ఎరువులు తయారయ్యవి. 
క్రమంగా ఇది పూర్తిగా మారిపోయింది. ఇలా ఆరోగ్య విషయంలో అలానే వ్యవసాయంలో కూడా దెబ్బతిన్నాం. 
కాబట్టి ఇప్పడు మన పంటలు, అలాగే చిరుధాన్యాల ప్రాధాన్యత అందరికీ తెలియజేస్తే మన పేద రైతులు పండించే 
ఈ చిరుధాన్య పంటలకు కూడా మంచి విలువ వస్తుంది. వరి అన్నానికి మనం అలవాటు పడ్డాం కానీ, కొర్రలు 
అన్నమే, ఊదలు అన్నమే, కాని మనం చేసుకోం. మన పిల్లలకి ముందు తరాలకు చెప్పాల్సిందేంటంటే వరి లాగానే 
కొర్రలు, ఊదలు, అరికెలు లాంటి చిరుధాన్యాలతో కూడా అన్నం వండుకుని తినొచ్చు. ఇంకా ఈ చిరుధాన్యాలతో 
చేసిన అన్నం తింటే ఆరోగ్యం వస్తుంది. వరి అన్నం తింటే అనారోగ్యం రావచ్చు అని చెప్పాలి. 


ముఖ్య విషయం ఏంటంటే AÑ 
Hass తృ 10 సంవత్సరాలలో ME 
పెద్దరోగాలు విపి, మధుమేహం, 
క్యాన్సర్‌ లాంటివి చిన్న వయసులోనే 
మనం గమనిస్తున్నాం. ఇది చాలా 
శోచనీయ విషయం. కాబట్టి మనల 
తెలియజేయాల్సింది పాలు, పెరుగు, 
గోధుమలు, బియ్యం తగ్గించాలి. 
చిరుధాన్యాల ఆహారం పిల్లలకు 
అందజేయడం చాలా మంచిది. 


పట్టణాలు, నగరాల్లో | 
చిరుధాన్యాల పై మంచి అవగాహన 


కర్నాటకలో కల్సించడ రిగింది. 3 z 
e e E p n "i ఇటీవల అమెరికాలో హ్యూస్టన్‌లో జరిగిన అమెరికా తెలంగాణ సంఘం TENET 
e C "వ్యవసాయరంగ అభివృద్ది గురించి ఏర్పాటుచేసిన 'రచ్చబండ' వేదికపై చిరుధాన్యాల 


250/-లు అయినా కూడా ప్రజలు గ 
ప్రదర్శనలో స్వతంత్ర శాస్తవేత్త డా॥ ఖాదర్‌ వలితో రైతునేస్తం వేంకటేశ్వరరా 
తీసుకెళ్తున్నారు. ఎందుకంటే సిరి as IAS డా। ఖాదు వరిం a ANN 


ధాన్యాలపై వారికి మంచి అవగాహన రావడం. వాటి వల్ల ఆరోగ్యంగా ఉండడం వల్ల వీటికి గిరాకి ఏర్పడింది. 
ఇలా సిరి ధాన్యాలకు డిమాండ్‌ పెరిగి వీటిని పండించే రైతులకు కూడా మంచి ఆదాయం వస్తుంది. ఈ 
సిరిధాన్య పంటలు పండించడం వల్ల, రైతులకు ఇది మంచి ఆదాయ మార్గంగా ఉంటుంది. ఎప్పుడూ వాణిజ్య 
పంటలవైపు ఉండే రైతులు కూడా క్రమంగా సిరిధాన్య పంటలు పండించడం ప్రారంభించారు. మనం చేయాల్సింది 
ప్రజల్లో మంచి అవగాహన కల్పించడం, ఎందుకంటే సిరిధాన్యాల వాడకం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటారు 
అనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలి. అప్పుడు 3e మంది రోగులుకు కూడా మంచి జరిగి అందరికీ e3 
చేకూరేలా ఉంటుంది. 


€ e 


హైదరాబాద్‌లోని 'రైతునేస్తం' సహజ / సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రం నేచురల్‌ m" E, స్టోర్‌ను సందర్శించిన ఖాదర్‌ వలి 


కర్నాటకలో మొదట ఈ కొర్రలు, రాగులు ఎవరు తింటారు, దళితులు తినే ఆహారం అని అనుకునేవారు. 
ఎందుకంటే బ్రిటిషు వారి లాగా మెల్లగా మన వాళ్ళు బియ్యం, గోధుమలు తినడం మొదలు పెట్టారు. అందువల్ల 
అప్పుడు శ్రీమంతుల ఆహారం గోధుమలు, వరి ఉండేది. తర్వాత క్రమంగా అందరికీ ఆహారం అనేలా వరి, 
గోధుమలను చేశారు. ఇంటిలో కొర్రలు, అండుకొర్రలు రకాలు మాయమయ్యాయి. ఇపుడు బెంగుళూరు, 
కర్నాటకలలో నేను చైతన్యం తీసుకు వచ్చి రోగులకు జబ్బు నయం చేయడానికి ఈ సిరిధాన్యాలు వాడి నేను 
నయం చేయడం ప్రారంభించాక అక్కడి ప్రజల్లో మంచి చైతన్యం వచ్చి అందరూ ఈ సిరిధాన్యాలు వాడడం 
వల్ల ఆరోగ్యంగా ఉంటున్నారనేది అర్ధమయింది. క్రమంగా అందరూ కూడా ఈ సిరిధాన్యాలు వైపు మొగ్గు 
చూపడం జరిగింది. వాడిన వారు కూడా తమ ఆరోగ్యం చాలా బాగుంది అనే విషయం పదిమందికి చెప్పడం 
వల్ల వీటి వాడకం కూడా క్రమంగా పెరిగింది. 


n x సిరిధాన్యాలు ఐదు. సామలు, కొర్రలు, 
VIGNO మసం O° మాల్లో అరికలు, ఊదలు, అండుకొర్రలు. ఈ 5 
అధిక ప్రచారం కల్పించాలి ధాన్యాల్లో పీచు పదార్థం కొర్రల్లో 8, 
అరికల్లో 9, అండుకొర్రల్లో 12.5, సామల్లో 
9.8, ఊదల్లో 10 శాతం ఉంది. ఈ 
అద్భుతమైన పీచు అంశం వల్లనే మనకు 
ఆరోగ్యం కలుగుతుంది. దానికి తోడు 
MODAS D3, థయమిన్‌, నియాసిన్‌ 
ఇలాంటి విటమిన్లున్న ఈ ఐదు సిరిధాన్యాల్లో 
పుష్కలంగా ఉన్నాయి. ప్రోటీన్స్‌ కొర్రల్లో 
11.5 ఉంది. మనిషికి కావాల్సిన సంపూర్ణ 
ఆరోగ్యాన్ని కలిగించే అంశాలు ఈ 5 సిరి 
ధాన్యాల్లో ఉన్నాయి కాబట్టే ఇవి అనేక 
రోగాల్ని 6 నెలల్లోనే నయం చేయడానికి 
వీలు కలుగుతుంది. అందరు కూడా ఈ 5 
సిరిధాన్యాల్ని వాడినట్లయితే ఆరోగ్యంగా 
ఉండడానికి మంచి అవకాశం ఉంది. 


రైతుల్లో కూడా మంచి అవగాహన 
కల్పించాలి, అలాగే అందరూ కూడా ఇవి 
వాడాలి అపుడే రైతులు కూడా పండిస్తారు. 
అందరికీ కూడా ఈ ధాన్యాలు 
దొరుకుతాయి. కాబట్టి వీటి ప్రాధాన్యతపై 
ప్రజల్లోకి మరింత అవగాహన కలిగించాలి. 
అప్పుడే రైతులు వీటి సాగుకు ముందుకు 
వస్తారు. ఎందుకంటే పండించిన పంటను 
కొనేవాళ్ళు లేకపోతే రైతు కూడా సాగు 
చేయడు కాబట్టి అందరిలో అవగాహన వచ్చి 
ఈ సిరిధాన్యాల వాడకం sm పెరిగితే 
అందరికీ ఆరోగ్యం కలుగుతుంది. 


40 . రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


e 


'రైతునేస్తం' ముఖాముఖిలో Gar ఖాదర్‌వలి సమాధానాలు 


చిరుధాన్యాలను సిరిధాన్యాలుగా ఎలా అభివర్ణిస్తారు ? 


ఆధునిక వ్యవసాయ పద్ధతిలో ఉత్పాదన చేసిన పదాళ్తాలను 
తినడం వల్ల నేడు ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. 
ఆ రోగాలను దేహం నుంచి దూరం చేసే శక్తి 5 (కొర్రలు, 
అండు కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు) చిరుధాన్యాల్లో 
ఉంది. ఇవి సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తున్నందు వల్ల 
వీటికి నేను సిరిధాన్యాలు అని పేరు పెట్టాను. చిరుధాన్యాల్లో 
ఇంకా రాగులు, సజ్జలు, వరిగెలు తదితర ధాన్యాలు ఉన్నాయి. 
వీటికి తటస్థ ధాన్యాలు అని పేరు పెట్టాను. ఎందుకంటే ఇవి 
రోగాలను దూరం చేయలేవు. పైన పేర్మాన్న చిరుధాన్యాలు 
పూర్తిగా రోగాలను నయం చేస్తున్నందు వల్ల వాటికి సిరిధాన్యాలు, 
lies ధాన్యాలు అని నామకరణం చేశాను. ఈ 5 ధాన్యాల్లో 
పీచు పదార్థం, శిష్ట పదార్థం అనుపాతం ఒకే అంకెలో ఉంది. 
ఇవి రక్తంలోకి గ్లూకోజ్‌ విడుదల స్థాయిని నియంత్రించి 
ఆరోగ్యాన్ని కాపాడుతాయి. 


నాలుగు దశాబ్దాల కిందటి పంటల శైలి, నేటి 
పంటల సాగు విధానం ఏ విధంగా ఉందని మీరు 
అనుకుంటున్నారు ? 


సిరిధాన్యాలు ఎన్నిరకాలు ? వాటి 
పోషకాల విలువలు వివరిస్తారా ? 


సిరిధాన్వాలు ఐదు. అవి... OS, 
సామెలు, ఊదలు, కొర్రలు, eod 
కొర్రలు. వీటిలో పీచుపదార్థం మనకు 
కావాల్సినంత ఉంది. SUS 8, అరికెల్లో 
9, అండుకొర్రల్లో 12.5, సామెల్లో 9.8, 
ఊదల్లో 10 శాతం చొప్పున పీచు పదార్ధం 
608. 5 పదార్థం వల్లే మనకు 
ఆరోగ్యం ద. దీనికి తోడు 
వీటిలో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. 
మనిషి ఆరోగ్య జీవనానికి కావాల్సిన అన్ని 
అంశాలు ఈ ఐదు సిరిధాన్యాలు ఉన్నాయి. 
కాబట్టే అనేక రోగాలను ఈ సిరిధాన్యాలు 


ఆరు నెలల్లో నయం చేస్తున్నాయి. 
40 ఏళ్ల క్రితం వ్యవసాయం వర్షాధ్రారితంగా. సాగేది. కానీ 


నేడు పరిస్థితి మారిపోయింది. నేడు వ్యవసాయం నీటి సాగుబడి, 
రసాయనిక ఎరువులు, పురుగు మందులు,  కలుపునాశక 
మందులతో ముడిపడి సాగుతోంది. 28 సాగుబడి ఉన్న వారినే 

వ్యవసాయదారులుగా గుర్తించే పరిస్థితి సృష్టించారు. దీనికి కారణం బడా 

కంపెనీలే. వీరు ఉత్పత్తి 35 నీటి Seo అనుకూల విధానాలు, రసాయనిక ఎరువులు, పురుగు మందులను 
వ్యవసాయ విధానంలోకి చొప్పించారు. అంటే.. మన వ్యవసాయం ఇప్పుడు కం పెనీల చేతుల్లోకి వెళ్లిందన్నమాట. 
ఈ కంపెనీలు లేకుండా మనం ఉత్పత్తి చేసుకోగలిగే పదార్థాలు మెల్లగా దూరమయ్యాయి. అంటే.. నువ్వులు, 
కొర్రలు, wot కొర్రలు, జొన్నలు తదితర పదార్థాలకు విలువ లేకుండా చేశారు. 


అలా చేసినవి దేశీయ కంపెనీలా ? లేక విదేశీ కంపెనీలా ? 


ఈ మార్పులో పాత్ర మొత్తం విదేశీ కంపెనీలదే. మన కంపెనీలు ఇప్పుడు ఉండొచ్చు. కానీ వాటి ప్రమేయం 
నామమాత్రమే. ఈ ప్రక్రియలో మొత్తం లాభాలు చివరికి విదేశీ కంపెనీల చేతుల్లోకే వెళతాయి. వారి వ్యాపారం 
కోసం చేపట్టిన చర్యల ఫలితంగానే నేడు మన వ్యవసాయ విధానంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. 
మరోవైపు కంపెనీల నుంచి భారీ మొత్తంలో వేతనాలు పొందే మేధావులు, విజ్ఞానులు దేశీయ ఆహారాన్ని నిర్లక్ష్యం 
చేశారు. అందుకే నేడు కొర్రలు, అండు కొర్రలు, సామలు తదితర చిరుధాన్యాలు తినే వారు చాలా తక్కువగా 
కనిపిస్తున్నారు. మొత్తంగా వ్యవసాయంలో వాణిజ్యీకరణమే నేటి దుస్థితికి ప్రధాన కారణం. పాత కాలంలో మన 
రైతుల చేతుల్లో విత్తనాలు ఉండేవి. వారే ఎరువులని సహజ పద్ధతుల్లో తయారు చేసుకునే వారు. తర్వాతి రోజుల్లో 


వచ్చిన హరిత విప్లవంతో ఆహార సమృద్ధి సాధించాం కాని ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాం. ఈ హరిత విప్లవంలో 
ఉత్పాదన చేసిన ఆహారాన్ని తినడం వల్ల గడిచిన 40, 50 ఏళ్లలో మన దేశపు ఆరోగ్య స్థితి చాలా కుంటుపడింది. 
అంటే.. వ్యవసాయం రంగంలోను, ఆరోగ్యం విషయంలోను మనం బాగా దెబ్బతిన్నాం. ఈ విషాధ స్థితి నుంచి 
బయటపడాలి అంటే.. దేశీయ పద్ధతిలో ఆహారాన్ని పదార్థాల ఉత్సాదనను ప్రోత్సహించాలి. అప్పుడే రైతులు 
బాగు పడతారు. ప్రజల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇందుకోసం బియ్యం, గోధుమలు, చక్కెర వంటి పదారాలు 
ఎలాంటి రోగాలకు కారణం అవుతున్నాయి అనే అంశంపై నగరాలు, పట్టణాల్లో అవగాహన కల్పించాలి. Be 
స్థానంలో సిరిధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించాలి. ఎక్కువ 
మంది ప్రజలు సిరిధాన్యాలను తీసుకుంటే... వాటికి విలువ పెరుగుతుంది. వీటిని పండించే రైతులకు మంచి 
ఆదాయం వస్తుంది. 


1 40 ఏళ్లలో వరి ప్రధాన పంటగా 
మారింది. పొట్టు తీసి పాలిష్‌ చేసిన 
బియ్యాన్నే చాలా మంది ఆహారంగా 
తీసుకుంటున్నారు. పిల్లలు కూడా తెల్ల 
అన్నం, Dap, బర్గర్లే ఎక్కువగా 

pQyéor got tu he తింటున్నారు. ఈ నేపథ్యంలో 

జరుగుతుంది. కర్ణాటకలో ఇది జరిగింది. వీరందరినీ సిరిధాన్యాలవైపు ఎలా 

ఉత్తర కర్ణాటకలో అనేక మంది రైతులు మళ్లించాలి ? 

సిరిధాన్యాలను సాగు చేస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి మనం వరి అన్నానికి 

వినియోగదారులు వారి అలవాటు పడ్డాం. సిరిధాన్యాలతో కూడా 
ఇంటికి వచ్చే కొనుగోలు చేస్తున్నారు. రైతులకు అన్నం వండుకోవచ్చు. వరి అన్నంలాగే 
మంచి ఆదాయం వస్తోంది. కొర్రలు, wot కొర్రలు, సామలు, ఊదలు, 
అరికెలతో రకరకాల వంటకాలు 
చేసుకోవచ్చు. కానీ వరి అన్నంతో చేసిన ఆహారంతో అనారోగ్యం వస్తుంది.. సిరిధాన్యాలతో చేసిన అన్నం, 
తదితర వంటకాలు తింటే ఆరోగ్యం బాగుంటుందనే విషయాన్ని మనం పిల్లలకు చెప్పాలి. వారికి అర్ధమయ్యే 
రీతిలో వివరించాలి. పెద్ద వారు 893. పిల్లలకు అలవాటు చేయాలి. 


క ప్రస్తుతం పాశ్చాత్య పోకడలు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల్లో సిరిధాన్యాల ఆహారంపై ఆసక్తి 
పెంచేందుకు మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ? 
గడిచిన 10 సంవత్సరాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. బీపీ, షుగర్‌, థైరాయిడ్‌, 
క్యాన్సర్‌ వంటి రోగాలు 10 ఏళ్ల పిల్లలకు కూడా వస్తున్నాయి. నూటికి ఆరు శాతం మంది పిల్లలు ఈ తరహా 
రోగాల బారిన పడుతున్నారని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి రోగాల నుంచి పిల్లలను 
రక్షించాలంటే.. ముందుగా వారు తింటున్న ఆహారంపై దృష్టి సారించాలి. బియ్యం, చక్కెర, గోధుమలను దూరం 
చేయాలి. సిరిధాన్యాలను వాడితే ఆరోగ్యం బాగవుతుందని చెప్పాలి. ఈ తరహాలోనే కర్ణాటకలో నేను అనేక 
అవగాహన కార్యక్రమాలు నిర్వహించి.. తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. వారిలో మార్చు వచ్చింది. ఇటీవల 
పిల్లలు కూడా సిరిధాన్యాల ఆహారంపై వైపు ఆకర్షితులవుతున్నారు. తల్లి పాలు ఇవ్వడం ఆపేసిన తర్వాత నుంచి 
పిల్లలకు ఈ ఆహారం ఇస్తే వారి ఆరోగ్యానికి చాలా మంచిది. 
I తెలుగువారైన మీరు కర్ణాటకలో స్టిరపడి.. సిరిధాన్యాలపై అక్కడి వారిలో అవగాహన పెంచారు. 


fa 
తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా వీటిని చేరువ చేసేందుకు ఎలా ముందుకు సాగుతున్నారు ? 
నేను కర్ణాటకలోని మైసూరులో స్థిరపడినందువల్ల.. ఆ ప్రాంతంలో చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో 


42 రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


గా 


సిరిధాన్యాలు 


ప్రజలు సిరిధాన్యాలు తీసుకోవడం మొదలు పెట్టారు. మంచి ఫలితాలు రావడంతో నోటి మాట ద్వారా ఈ 
విషయం కర్ణాటక అంతటా విస్తరించింది. రాష్ట్రవ్యాప్తంగా సదస్సుల్లో పాల్గొని సిరిధాన్యాలతో కలిగే 
ప్రయోజనాలను వివరించడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. దీన్ని గుర్తించిన కర్ణాటక 
ప్రభుత్వం గతేడాది ప్రతి జిల్లాలో సిరిధాన్య మేళా నిర్వహించింది. బెంగళూరు జనాభాలో 
10 నుంచి 15 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితిపై ప్రజల్లో 
ఇప్పుడిప్పుడే ఆలోచన మొదలై.. ఆయా రోగాలను తగ్గించే సిరిధాన్యాలవైపు మళ్లుతున్నారు. 
ఇటీవల కాలంలో తెలుగు ps రైతునేస్తం “ 


ఫౌండేషన్‌ వంటి సంస్థలు ఈ అవగాహన జ్‌ 
కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వాటిలో పాల్గొని Tt Son 


సిరిధాన్యాల ప్రయోజనాలను వివరిస్తున్నాను. os 25-40 
మున్ముందు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని అన్ని dom E poner Soe gue 
స్సువా BOE ఆహార 7 


ప్రాంతాల్లో వీలైనన్ని ఎక్కువ కార్యక్రమాలు ఏర్పాటు 
చేసి ప్రజలని చైతన్యం చేయాలన్నది నా అభిలాష, సంధివాత రోగం, వ మధుమేహం, 
తలనొప్పి కావచ్చు, వీటన్నింటికి స్థూలంగా aw oo a) 
సిరి ధాన్యాలను, రెండు రోజులకు ఒకసారి మార్చుకొని, 

ఏ రోజులు అరికెలు, రెండు రోజులు సామలు, రెండు 
రెండు రోజులు ఊదలు, ఇలా మార్చి 

లావు, దోసెలు ఇలా అన్ని రకాల 
S». ఇందులో XI ధాన్యాన్ని 
దుకంటే వీటిలో పీచు పదార్థం 


1 చిరుధాన్యాలు పండించిన రైతులకు 
మంచి ఆదాయం లభించాలంటే 
పట్టణాలు, నగరాల ప్రజల్లో వీటిపై 
అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. 
దీనిపై మీ అభిప్రాయం ఏంటి ? 
సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం. 

పట్టణాలు, నగర వాసుల్లో ఇటీవల కాలంలో 


ఆలోచన మారుతోంది. సిరిధాన్యాలవైపు చాలా 


08 ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో కర్ణాటకలో 
4. సిరిధాన్యాల. విలువ పెరిగింది. బెంగళూరులో 
. ౨ అండుకొర్రలు కిలో రూ.200 ఉంది. అయినా 
ప్రజలు ఆరోగ్యం కోసం ధరల విషయంలో 
వెనకాడటం లేదు. ఉన్న స్టాక్‌ సరిపోవడం లేదు. 
ఇలా విలువ పెరిగితే.. రైతులు ఇలాంటి పంటలను 
వేసేందుకు ముందుకు వస్తారు. సిరిధాన్యాలు తింటే 
అరోగ్యం కలుగుతుంది అన్న నమ్మకాన్ని ప్రజల్లో 
కలిగిస్తేనే ఈ మార్చు సాధ్యం. 


| క్వినోవా దాదాపు కిలో రూ.1500 పెట్టి చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. అంతే స్థాయి పోషకాలు 

ఉండి కిలో రూ.100కే లభించే మన కొర్రలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నా రు ? దీనికి కారణం ఏంటి ? 

దీనికి కారణం ఒక్కటే. కొర్రల్లో ఫలానా "ఆరోగ్య విలువలు ఉన్నాయని uitis చెప్పడం లేదు. క్వినోవా 
వాడండని చెబుతున్న కొంత మంది పెద్ద డాక్టర్లు. అంతకంటే ఎక్కువ పోషకాలు మన సిరిధాన్యాల్లోను 


43 . రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


e^ 


ఉన్నాయన్న విషయాన్ని చెప్పడం లేదు. అదే నా బాధ. అందుకే నేను నా వంతు కృషిగా సిరిధాన్యాలపై ప్రజల్లో 
అవగాహన పెంచాలని నిర్ణయించుకొని ముందుకు సాగుతున్నాను. 


కి యుక్త వయసులో ఉన్న ఆడ పిల్లలకు సిరిధాన్యాలతో కలిగే ప్రయోజనాలు వివరిస్తారా ? 

ఆడ పిల్లల్లో హార్మోన్ల సమతుల్యత లోపిస్తుంది. దీంతో వారు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. 
పాలు, కాఫీ, టీ, బియ్యం, గోధుమలు తీసుకోవడం కూడా ఈ సమస్యకు ఓ కారణం. వెంటనే వాటిని 
నిలిపివేయాలి. వీటి పరిష్కారానికి కొర్రలు, wot కొర్రలు, అరికెలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. పీసీఓడీ, 
నెలసరి సమస్యలకు సామ బియ్యం మంచి పరిష్కారం చూపుతుంది. ఆరు వారాల్లో వాటన్నింటినీ దూరం 
చేస్తుంది. సామెలతో అన్నం చేసుకోవచ్చు, ఇడ్లీలుగా తీసుకోవచ్చు, దోశలు వేయొచ్చు. ముఖ్యంగా ఆడపిల్లలు 
పాలు, కాఫీలు, టీలు తాగడం ఆపేయాలి. వీరికి తమలపాకు కషాయం, మునగ ఆకు కషాయం, చింత ఆకు 
కషాయం చాలా మంచిది. కొబ్బరి నూనె నేరుగా రెండు మూడు చెంచాలు తాగడం వల్ల థైరాయిడ్‌, పీసీఓడీ 
వంటి సమస్యలు చాలా సులువుగా బాగవుతాయి. అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే... సామల్లో 
జననాంగాలను శుద్ది చేసే గుణం ఉంది. అందుకే ఆడపిల్లలు వారంలో మూడు రోజులు సామ బియ్యం తినాలి. 
మిగతా నాలుగు రోజులు మిగిలిన సిరిధాన్యాలు తినవచ్చు. ప్రభుత్వాలు కూడా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం 
కింద సిరిధాన్యాల ఆహారాన్ని ఆడపిల్లలకు అందించగలిగితే చాలా మేలు జరుగుతుంది. 


క నడి వయసు వారు మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. వీటి నుంచి 

ఉపశమనం కోసం వారు ఏ సిరిధాన్యాలు, ఏ విధమైన కషాయాలు తీసుకోవాలి ? 

గతంలో 45, 50 ఏళ్లలో వచ్చే రోగాలన్నీ ఇప్పుడు 25, 30 ఏళ్లకే వస్తున్నాయి. సంధివాతం, హృదయ 
సమస్యలు, మధుమేహం, బీపీ, తలనొప్పి ఇలా అనేక సమస్యలు యుక్త వయసులోనే కబలిస్తున్నాయి. వీటన్నింటి 
నుంచి బయటపడాలంటే.. ఈ 5 సిరిధాన్యాలను రెండు రోజులకు ఒకటి చొప్పున మార్చుకొని తినాలి. వీటితో 
చిత్రాన్నం, పలావ్‌, దోశలు, ఇడ్లీలు తదితర అన్ని వంటలు చేసుకొని తినవచ్చు. ఆఖరికి Dep కూడా 
చేసుకోవచ్చు. కానీ చీజ్‌ వాడొద్దు. ముఖ్య, గమనిక ఏంటంటే... చిరుధాన్యాలు వండే ముందు బాగా నాన 
పెట్టాలి. సమయం ఉంటే పొద్దున నానపెట్టి రాత్రి, రాత్రి నానపెట్టి పొద్దున వండాలి. ఇలా వీలుకానప్పుడు 
కనీసం రెండు గంటలు నానపెట్టి వండాలి. నడి వయసులో మోకాళ్ల నొప్పుల సమస్య పరిష్కారానికి కొర్రలు, 
wot కొర్రలు మంచి ఆహారం. నాగదలి కషాయం, సాదాపాకు కషాయం, తమలపాకు కషాయం, కొత్తిమీర 


క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ 
తర్వాత ఎటువంటి 


ఆహారం 
తీసుకోవాలి? 


సిరిధాన్యాలు 


a 


కషాయం బాగా పనిచేస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలకు మెంతి ఆకు కషాయం చాలా మంచిది. రోజు ఉదయం 
పిడికెడు ఆకుని 200 ఎంఎల్‌ నీళ్లలో 3 నిమిషాలు మరిగించాలి. కావాలంటే తాటి బెల్లం పాకం వేసుకోవచ్చు. 
ఇలా పడిగడపున 15 రోజులు తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. దీనికి తోడు 
అరికెలు, సామలు కూడా అద్భుతమైన ఆహారంగా పనిచేస్తుంది. 


1 ఇటీవల కాలంలో క్యాన్సర్‌ వ్యాధి కలవరపెడుతుంది. గ్రామాల్లో రైతులు కూడా ఈ మహమ్మారి 
బారిన పడుతున్నారు. ఈ క్యాన్సర్‌ లను జయించడంలో సిరిధాన్యాలు ప్రాముఖ్యతను వివరిస్తారా ? 
క్యాన్సర్‌ చికిత్సలో రేడియో థెరపీ, కీమోథెరపీ అనే పద్ధతులు ఉంటాయి. వీటితో బాధితులు పూర్తిగా 

నిస్తేజితుడు అవుతాడు. చాలా మంది మా దగ్గరకు ఆ స్థితిలో వస్తారు. వారికి మొదటి రెండు వారాల్లో 

సిరిధాన్యాలను గంజి రూపంలో తీసుకోమని చెబుతాం. అలా వారి దేహంలో శక్తి వస్తుంది. తర్వాత ఆరు నెలల్లో 

90 శాతం సమస్యలు తగ్గిపోతాయి. అంత అద్భుతంగా ఈ సిరిధాన్యాలు పనిచేస్తున్నాయి. క్యాన్సర్‌ ఇతర 

భాగాలకు విస్తరించిన తర్వాత మా దగ్గరకు వచ్చి సిరిధాన్యాల చికిత్స తీసుకొని ఆరోగ్యం మెరుగైన వాళ్లు 

ఉన్నారు. అలాగే... సిరిధాన్యాలు, కషాయాలకు అయ్యే ఖర్చు నామమాత్రమే. 
అందుకే దీన్ని ఖర్చు లేని వైద్య విధానంగాను పిలవవచ్చు. 


l నీటి అంశంలో e కోవాలి.న జాగత 
స్తుతం మనకు ఉ 
ies ప్లాస్టిక్‌ నానో a 


సే నీటిని శుభ్రంగా మార్పే శ 
a DBE నీరు తాగే వార 


పాటించడం చాలా eso) : S 
శుభ్రమవుతాయి. తాగడానికి 
మునగ విత్తనం నీళ్లలో వే 


. 8608 తోడు dE ఎండిన 


క ఇటీవల కాలంలో చిన్న వయసులోనే గుండె పోటుకి గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి 

కారణం ఏంటంటారు ? మీరిచ్చే ఆరోగ్య సూత్రాలేంటి ? 

గుండె పోటుకి చాలా మంది పని ఒత్తిడి కారణం అంటారు. నేను మాత్రం మనం తీసుకుంటున్న ఆహారమే 
ప్రధాన కారణమని చెబుతాను. కొలస్ట్రాల్‌ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడంతోనే ముప్పు వస్తోంది. అలాగే 
రాత్రి విధులు చేయడం కూడా మంచిది కాదు. రాత్రిళ్లు మేలుకోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. గుండె 
సమస్యలు వస్తాయి. ఇక గుండె సమస్యలు ఉన్నవారికి, రక్తనాళాల్లో పూడిక ఉన్న వారికి అరికెలు చాలా మంచిది. 
సామలు, ఊదలు, కొర్రలు, wot కొర్రల ఆహారంతో శరీరానికి కావాల్సిన పోషకాలు పూర్తి స్థాయిలో 
అందుతాయి. వీటితో పాటు ప్రతి రోజు ఉదయం వ్యాయామం చేయాలి. సంపూర్ణ ఆరోగ్యానికి మంచి ఆహారంతో 
పాటు వ్యాయామం కూడా చాలా ముఖ్యమన్నది అందరూ గుర్తుంచుకోవాలి. 


1 విద్యార్థులకు చదువు, ఐటీ ఉద్యోగులపై పని ఒత్తిడి. సరైన వ్యాయామం లేకపోవడం వల్ల చిన్న 
వయసులోనే రక్తపోటుతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి ? 
చిన్న వయసు నుంచే భీపీ మందులు వాడుతున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతున్న మాట 
వాస్తవం. దీనికి పరిష్మారం.. ముఖ్యంగా పిల్లలకు పాలు, టీ, కాఫీలు తాగించడం నిలిపివేయాలి. పాలకు బదులు 
నువ్వులు, కొబ్బరి, రాగి, సజ్జ పాలు ఇవ్వండి. 100 గ్రాముల నువ్వులను అర లీటరు నీటిలో రాత్రి నానపెట్టి 


45 . రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


e^ 


పొద్దున రుబ్బి పిండితే పాలు వస్తాయి. 
వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి 
పిల్లలకు ఇవ్వవచ్చు. ఇక... పసుపు, శొంటి 
కషాయం పిల్లలను సూక్ష్మగ్రాహిగా 
తయారు చేస్తుంది. అండుకొర్రలు, కొర్రలు, 
అరికెలు పిల్లల మెదడు చురుగ్గా పనిచేసేలా 
చేస్తాయి. కాల్షియం కోసం వారానికి 
ఒకసారి నువ్వుల లడ్డు ఇవ్వాలి. ఇది పిల్లల 
ఎదుగుదలకి తోడ్చడుతుంది. నువ్వుల వల్ల 
మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. 
చాలా మంది బుద్ధిమాంద్యం గల పిల్లలకి 
మేము ఈ ఆహారం అందించి ఫలితాలను 
విశ్లేషించాం. వారిలో చాలా మంది పదో 
తరగతిలో ఫస్ట్‌ క్లాస్‌ లో ఉత్తీర్ణు్యయారు 
కూడా. 

అధిక రక్త పోటు సమస్యతో బాధపడే 
వారికి అందు కొర్రలు చాలా మంచిది. ఇవి 
రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి. వీటితో 
పాటు మిగిలిన సిరుధాన్యాలను కూడా 
తీసుకొచ్చు. వీపీ నియంత్రణకు సిరిధాన్యాల 
ఆహారంతో పాటు ($8 రోజు వ్యాయామం 
తప్పనిసరి. ప్రతి రోజు ఉదయం కనీసం 
60 నిమిషాలు నడవాలి. శక్తి మేరకు 
వ్యాయామం చేయాలి. 


క జీర్ణ సంబంధిత సమస్యలు ఇటీవల 
కాలంలో పెరగడానికి కారణం 
ఏంటి ? 
ఇది నిజం. ఇటీవల 20, 25 ఏళ్లల్లోనే 

జీర్ణ సంబంధ సమస్యలు ఉత్పన్నం 
అవుతున్నాయి. దీనికి ముఖ్య కారణం 
బియ్యం, గోధుమలు తినడమే. బియ్యం, 
గోధుమల్లో పీచుపదార్థం లేదు. అలాగే 
గోధుముల్లో ఉన్న గ్లూటేన్‌ అనే ప్రోటీన్‌ వల్ల 
జీర్ణ రసాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. 
దీంతో గ్యాస్ట్రిక్‌ సమస్యలు వస్తున్నాయి. 
దానికి టాబ్లెట్లు, సిరప్‌ లు పరిష్కారం 
కాదు. ఆహారంలో మార్చుతోనే సమస్య 
దూరం అవుతుంది. ఇందుకు సిరిధాన్యాలు 
అద్భుతంగా పనిచేస్తాయి. 


46 . రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


గా 


గుండెపోటు చికిత్స 
తర్వాత ఎటువంటి 
ఆహారం తీసుకోవచ్చు? 


పని Va 
హార్ట్‌ఎటాక్‌ రావటం లేదు. (E 


వత్తిడి వల్ల 


మనం తింటున్న ఆహార [m 
¿modo వల్ల వస్తుంది. 


కోడిగుడ్లు, మాంసం, 
పిజ్ఞాలు, కూల్‌డ్రింకులు 
కావచ్చు ఇవే కారణాలు LS. 
ముఖ్యం. అరికెలు రక్తానికి “Se 
సంబంధించి బాగా పని చేస్తాయి. 

కొర్రలు, కషాయాల్లో నాగవళి కషాయం, కొత్తిమీర 
కషాయం, తమలపాకు కషాయం, మెంతి ఆకు కషాయం, 
ఇందులో మెంతి ఆకు కషాయం జీర్ణ సంబంధ వ్యాధులకు 
మంచిది. Sar ఉదయం పరగడుపున పిడికెడు ఆకును 200 
మి.లీ. నీటిలో 3 నిమిషాలు మరిగించి దానికి కావాలంటే 
తాటిబెల్లం పాకం వేసుకుని ఒక 10-15 రోజులు తాగితే జీర్ణ 
సంబంధ రోగాలు అన్ని తగ్గిపోతాయి. 


పిల్లలకు కాఫీలు, టీలు తాగించడం తగ్గించాలి. దానికి 


బదులు పసుపు కషాయం ఇవ్వాలి. ఇది పిల్లల్ని 'బుద్ధిమంతులుగా 
చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. వీటితో పాటు కొర్రలు, 
అరికలులో ఉన్న జింక్‌ ఆరోగ్యంగా ఉండడానికి తోడ్చడుతుంది. 
కాల్షియం కోసం వారానికి ఒకసారి నువ్వుల లడ్డు ఇస్తే ఇంకా 
బాగా పిల్లలు పెరుగుతారు. 8-15 సంవత్సరాల మధ్యవయస్సు 
వారికి. వేరుశనగ, కొబ్బరి, నువ్వులు లాంటి పదార్థాలను 
వారానికి మార్చి ఇవ్వటం వల్ల పిల్లలు సూక్ష్మగ్రాహులుగా 
తయారవుతారు. బుద్ధిమాంద్యం కూడా తగ్గుతుంది. 
నువ్వులపాలు, రాగి క్ర. సజ్ఞపాలు, కొబ్బరిపాలు ఇలా అనేక 
పాలు ఇవ్వవచ్చు. 


నువ్వుల పాలకోసం నువ్వులు 100 గ్రా, 500 మి.లీ. నీటిలో 
నానబెట్టి ప్రొద్దున్నే రుబ్బి పంచలో వడగడితే పాలు వస్తాయి. 
ఇవే ఇవ్వచ్చు. ఇవి పిల్లలకి బాగా మంచివి. 


గోధుమలు, వరి బియ్యంలో కీ పచుపదార్ధం లేదు. దీనివల్ల జీర్ణ 
రసాలు సరిగా ఉత్పత్తికావు. అందువల్ల “జీర్ణసంబంధ రోగాలు 
వస్తున్నాయి. దీనికి ఆహారంగా సిరిధాన్యాలు బాగా పనిచేస్తాయి. 
ఆరోగ్యం కోసం ఇవి తప్పకుండా వాడితే మంచి ఫలితం 
ఉంటుంది. అందరు వాడితే ఆరోగ్యం వారి సొంతమవుతుంది. 


చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై 'రైతునేస్తం 
ఫాండేషన్‌' హైదరాబాద్‌లో నిర్వహించిన అవగాహన 
సదస్సులో ప్రసంగిస్తున్న డా॥ ఖాదర్‌ వలి 


చిరుతో సిరి వస్తుందని మీరు చిరుధాన్యాలకు సిరిధాన్యాలుగా నామకరణం చేశారు. అయితే చాలా 
మంది రైతులు ఇంకా ఈ చిరుధాన్యాలను సాగు చేస్తే గిట్టుబాటు కాదనే భావనలో ఉన్నారు కదా ? 


అవును. ఇది నిజమే. ఈ ధాన్యాలు, వాటితో కలిగే ప్రయోజనాలు ప్రజలకు 30%. ఎక్కువగా 
వినియోగమయ్యేలా చేస్తేనే ఈ పంటలకు విలువ పెరుగుతుంది. వీటిని పండించే రైతులకు గిట్టుబాటై 
సిరిధాన్యాలు అనే పేరు సార్థకమవుతుంది. పట్టణాలు, నగరాల్లో ఈ చిరుధాన్యాలు ఎక్కువగా వినియోగమైతే.. 
గ్రామీణ ప్రజలు కూడా వీటివైపు మళ్లుతారు. అందరికీ కావాల్సింది ఆరోగ్యమే. వీటితో అది లభిస్తుందన్న 
నమ్మకం ప్రజల్లో కలిగేలా చేయాలి. 


రైతునేస్తం ఫౌండేషన్‌ కూడా ఇదే చేస్తోంది. సిరిధాన్యాలతో ఆరోగ్యం, సేంద్రియ ఆహారంపై వివిధ 
ప్రాంతాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తోంది. ఈ అంశంలో మున్ముందు రాష్ట్రవ్యాప్తంగా 
సదస్సులు నిర్వహించేందుకు సన్నద్దం అవుతోంది. ఈ కార్యక్రమాల్లో మీ సహాయం కూడా కావాలి. 
తప్పకుండా నా సహాయం ఎప్పుడు ఉంటుంది. 
ఇక.. మీరు రైతునేస్తం అని పేరు పెట్టడం చాలా | 
సబబుగా ఉంది. ఇలా రైతులు పండించే పంటలకు 
ముందుగా నగరాల్లో విలువ కల్పించాలి. అదే 
నిజమైన రైతునేస్తం చేసే పని. మీరు అది చేస్తున్నారు. 
ఇక... మిగతా ధాన్యాలతో పోలిస్తే చిరుధాన్యాల ధర 
కాస్త ఎక్కువ ఉండటం వల్ల ఇది శ్రీమంతుల ఆహారం ||! 
అని కొందరు అంటున్నారు. అందులో వాస్తవం | j 
లేదు. ఎందుకంటే.. కొర్రలు కిలో సుమారు 
రూ.100 గా ఉంది. కానీ ఆ కిలో కొర్రలతో 
వండిన అన్నంతో పది మంది భోజనం చేయొచ్చు. 


సిరిధాన్యాలు 


W డిస్క్‌ సమస్యలతో బాధపడే వారు L-4, L-5 సమస్యలకు ఏ విధమైన చికిత్స తీసుకోవాలి? 

నడుము దగ్గర కల్మషాలు పేరుకొని, నరం ఒత్తిడివల్ల ఇబ్బందులు పడేవారు సిరిధాన్యాలను ఆహారంగా 
తీసుకుంటే 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో నయమవుతుంది. ప్రమాదవశాత్తూ L-4, L-5 దెబ్బతింటే.. 
సిరిధాన్యాలతో కాస్త ఉపశమనం లభిస్తుంది కానీ పూర్తిగా నయం చేయడం కష్టం. కర్ణాటకలో ఒకే ప్రమాదంలో 
ఇద్దరు పిల్లలు గాయపడి కోమాలోకి వెళ్లారు. మూడువారాల తర్వాత ఒక అబ్బాయి కోలుకున్నాడు. మరో 
మూడువారాల్లో మామూలుగా మారిపోయాడు. ఇంకో అబ్బాయి మాత్రం కోమాలోనే ఉన్నాడు. వారికి చికిత్స 
చేసిన డాక్టర్‌ ఈ విషయాన్ని గమనించి వాళ్ల తల్లిదండ్రులను అడిగాడు. గత రెండేళ్లుగా మా అబ్బాయి 
సిరిధాన్యాలనే భోంచేస్తున్నాడని వారు చెప్పారు. ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా ఐదు సిరిధాన్యాలను 
రెండ్రోజులకోసారి మార్చి మార్చి తీసుకోవాలి. నరాల బలహీనతకు కొర్రలు, అండుకొర్రలను తీసుకోవాలి. రక్తానికి 
సంబంధించిన సమస్యలకు అరికెలు, సామలు, జననాంగ సమస్యలకు సామలు, అరికెలు తీసుకోవాలి. 


క మోటార్‌ న్యూరాన్‌ సమస్య పరిష్కారానికి సిరిధాన్యాలు ఎలా పనిచేస్తాయి ? 

మోటార్‌ న్యూరాన్‌ చాలా తీవ్రమైన అనారోగ్య సమస్య. అయినా కుసుమల నూనె, కొబ్బరినూనె ఒక్కోవారం 
మార్చిమార్చి ఉదయం పరికడుపున రెండుమూడు చెంచాలు తాగాలి. కొర్రలు, అండుకొర్రలు వారంలో 
రెండ్రోజులు కొర్రలు, రెండ్రోజులు అండుకొర్రలు 
మిగిలిన మూడురోజులు అరికెలు, సామలు, ఊదలు 
తినాలి. నరాల సమస్యకు పసుపు, బిల్వపత్రం, 
తమలపాకు కషాయాలు చాలామంచిది. వారంవారం 


L| కిడ్నీ సంబంధిత వ్యాధులు నివారణ, 
నియంత్రణ ఎలా? 
అరికెలు, సామలతో మూత్రపిండాల సమస్యలు 


నివారించవచ్చు. క్రియాటిన్‌ 7 ఉండి... డయాలసిస్‌కు 
వెళ్లే పరిస్థితి ఉన్నప్పటికీ అరికెలు, సామల గంజి 
ఆరువారాలు తాగితే చాలా వేగంగా కోలుకుంటారు. 
బ్రహ్మకమలం జాతికి చెందిన బ్రయోఫిలం Sant 
అనే ఆకు, కొత్తిమీర, పునర్నవా కషాయాలు 
సేవించాలి. ఈ పద్దతులు పాటించిన 


వందలాదిమందికి క్రియాటిన్‌ ఒకటికి 
చేరి ఎంతో సంతోషంగా ఉన్నారు. 


మార్చుతూ 2-8నెలలు ఈ కషాయాలు తాగాలి. 
మోటార్‌ న్యూరాన్‌ సమస్యవల్ల జరిగిన నష్టాన్ని 
నివారించడానికి 6-7ఏళ్లు సిరిధాన్యాలు తీసుకోవాలి. 


క మీరు కషాయాల్లో తాటి బెల్లం వేసుకోని 
తీసుకోమంటున్నారు. తాటిబెల్లం ఎందుకు 
మంచిది? 

తాటిబెల్లంలో (SEN ఎక్కువగా ఉంటుంది. 
హెచ్‌బీఏ-1సి మూడునెలల్లో 8కి తగ్గిపోతుంది. తాటి 
కలకండతోపాటు ఈత బెల్లంకూడా మంచిది. 


క మానసిక ఇబ్బందుల పరిష్కారానికి ఏ సిరిధాన్యాలు, కషాయాలు తీసుకోవాలి ? 
మైండ్‌ డిస్టర్చ్‌గా ఉంటే చీకట్లో నిద్రపోవాలి. రాత్రిపూట మేల్మొని ఉండటం మంచిది కాదు. రాత్రి పనిచేస్తే 


జీవ సమతుల్యత దెబ్బతింటుంది. రోగనిరోధకశక్తి తగ్గుతుంది. నిద్రలోనే కాలేయం, మూత్రపిండాలు శుద్ది 
అవుతాయి. పగలు నిద్రపోవద్దు. అరికెల పొట్టుతో చేసిన కషాయాన్ని తీసుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది 
లెమన్‌ గ్రాస్‌ కషాయంతో ఆలోచనలు అదుపులో ఉంటాయి. క్యాన్సర్‌ను కూడా దూరం చేస్తుంది. వందగ్రాముల 
నువ్వులతో 5లీటర్ల పాలు తయారుచేసుకొని రోజూ సాయంత్రం తాగాలి. 


I గర్భిణీలు, బాలింతలు సిరిధాన్యాలు తినవచ్చా? 

గర్భిణీలు, బాలింతలు సిరిధాన్యాలను తినవచ్చు. సిరిధాన్యాలను ఆహారంగా తీసుకుంటే గర్భంలో శిశువు 
బలంగా తయారవుతుంది. 3-6 నెలల గర్భిణులు కొర్రలు, అండుకొర్రలు ఎక్కువగా తినాలి. 6-9 నెలల 
గర్భిణులు అరికెలు, సామలు బాగా తినాలి. బాలింతలు ఊదలు, సజ్జలు, మునగపూలు, మునగాకు బాగా తింటే 
పాలుబాగా వస్తాయి. 


48 . రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


e^ 


క పిల్లలకు వచ్చే సీజనల్‌ వ్యాధుల నివారణ ఎలా? 
పాలుతాగడంవల్ల పిల్లల్లో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. డెయిరీ పాలకుబదులు కొబ్బరి పాలతోపాటు 
నువ్వులు, రాగులు, సజ్జల పాలు తాగితే మంచిది. 


I సంధివాతం ఎందుకు వస్తుంది. నివారణ చర్యలేంటి ? 

కీళ్ల మధ్య ప్రాంతంలో గ్లూకోజ్‌ ఎక్కువగా చేరడంవల్ల సంధివాత సమస్యలు వస్తున్నాయి. గ్లూకోజ్‌ విడుదలను 
నియంత్రించే ఆహారంతో శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. సిరిధాన్యాల్లో ఈ గుణం అధికంగా ఉంది. 
సంధివాతం సమస్యను నివారించేందుకు సామెలు, LATAS ఆహారంగా తీసుకోవాలి. 


క మతిమరుపు సమస్యకు పరిష్కారం ఏమిటి? 
పార్మిన్‌సన్‌, మతిమరుపు సమస్యకు పసుపు, అల్లం, నాగదాలి కషాయం తాగాలి. కొర్రలు, అండుకొర్రలు, 
అరికెలు తినాలి. కొబ్బరినూనె, వేరుశనగ నూనె, కుసుమనూనె వారంవారం మార్చిమార్చి తాగాలి. 


W మైగ్రేన్‌ సమస్య నివారణ చర్యలు ఏమిటి? 
మైగ్రేన్‌ సమస్య ఉన్నవారు నువ్వులను ఇనుప పెనెంలో వేయించుకొని రోజూ ఒక అర్ద చెంచా తింటే 21 
రోజుల్లో 90శాతం మైగ్రేన్‌ నయం అవుతుంది. మరో 21 రోజుల్లో పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. 


1 చర్మవ్యాధులు, హెర్నియా, వేరికోస్‌ JH, సమస్యల నివారణ మార్గాలు ఏమిటి? 

చర్మవ్యాధుల నివారణకు కలబంద, తులసి, లెమన్‌ (గ్రాస్‌, గరిక కషాయాలు తాగితే మంచిది. హెర్నియా 
చాలా తీవ్రమైన సమస్య. శస్త్రచికిత్సతోపాటు సిరిధాన్యాలను ఆహారంగా తీసుకుంటే మంచి ప్రయోజనాలు 
ఉంటాయి. వేరికోస్‌ వేన్స్‌కి టమాటా, దొండకాయ జూస్‌ వారంవారం మార్చిమార్చి తీసుకోవాలి. దొండకాయ 
ఆకు, పారిజాతం ఆకు కషాయాలు సేవించాలి. 


క ఫైబ్రాయిడ్‌, సైనస్‌, రక్తహీనత సమస్యలకు పరిష్కారం ఏమిటి? 

జవాబు: ఫైబ్రాయిడ్‌ సమస్య ఉన్నవారు సామలు, అరికెలతోపాటు తమలపాకు, మునగాకు, చింతాకు, గోంగూర 
కషాయాలు సేవించాలి. సైనస్‌కి కాఫీ, టీలు మానేయాలి. కొబ్బరిపాలు, కొర్రలు, అండుకొర్రలు చాలా మంచిది. 
శొంటి, పసుపు కషాయాలు సేవించాలి. ఈఎస్‌ఆర్‌ కౌంట్స్‌ ఎక్కువ, ప్లేట్లెట్స్‌ తక్కువ, హిమోగ్లోబిన్‌ వంటి 
సమస్యలకు క్యారెట్‌, బీట్‌రూట్‌, ఉసిరికాయ జూస్‌ తాగాలి. కొర్రలు, అరికెలు తినాలి. ప్లేట్లెట్స్‌ పెంచుకునేందుకు 
పారిజాతం, బొప్పాయి ఆకుల కషాయం తాగాలి. 


49 . రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


e^ 


నా ఆరోగ్యం చాలా సిరిధాన్యాలు ఇంత 
మెరుగుపడింది అద్భుతమైన మేలు చేస్తాయని 
ముందు నేను ఊహించలేదు 


నా వయసు 74 ఏళ్లు. వృత్తిరీత్యా 
పశువైద్యునిగా ఓ ప్రముఖ సంస్థలో 
SIA. SH AE 
కొన్నేళ్లుగా తీవ్రమైన అనారోగ్య PTT 
సమస్యలతో _ బాధపడుతున్నాను. Fee గా 
అధిక రక్తపోటు కారణంగా గుండె ౨శూరు జిలా 

సమస్యలు వచ్చాయి. బైపాస్‌ సర్జరీ ———— 
అయ్యింది. వీటితో పాటు మోకాళ్ల నొప్పులు, మూత్ర 
సమస్యల వేధించడం మొదలు పెట్టాయి. ఈ 
సమయంలోనే నేను డాక్టర్‌ ఖాదర్‌ వలి గురించి విన్నాను. 
సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఆయన 
మాటలు విన్నాక నమ్మకం కలిగింది. గత 3 నెలలుగా 
నేను అన్ని సిరిధాన్యాలను Boleros ఒకటిచొప్పున 
ఆహారంగా తీసుకుంటున్నాను. వాటితోనే దోశలు, ఇడ్లీలు 
తదితర వంటకాలు చేసుకుంటున్నాము. గతంతో పోలిస్తే 
ఇప్పుడు నా ఆరోగ్యం చాలా మెరుగుపడింది. బీపీ 
నియంత్రణలోకి వచ్చింది. దీంతో మందుల మోతాదుని 
కూడా తగ్గించాను. క్రీళ్ల నొప్పుల నుంచి. కూడా 
ఉపశమనం కలిగింది. ఇప్పుడు నెను ప్రతి రోజు ఉదయం 
వాకింగ్‌కి వెళ్లగలుగుతున్నాను. వృత్తిలో భాగంగా రెండు, 
మూడు గంటల పాటు నిలుచొని. ఉండగలుగుతున్నాను. 
అలాగే... ఇంతకముందు రాత్రి వేళల్లో తరచూ మూత్రానికి 
వెళ్లాల్సి వచ్చేది. దీంతో కంటినిండా నిద్ర ఉండేది కాదు. 
సిరిధాన్యాలు, కషాయాలు వాడుతున్న తర్వాత చాలా 
మార్పు వచ్చింది. మూత్ర సమస్య కూడా నియంత్రణలోకి 
వచ్చింది. అలాగే గత కొన్నేళ్లుగా నన్ను తీవ్ర మనోవేదనకు 
గురి చేసిన మలబద్ధకం సమస్య పూర్తిగా తగ్గిపోయింది. 
ఈ వయసులోను నేను ఉత్సాహంగా విధులకు 
వెళ్లగలుతున్నానంటే దానికి ప్రధాన కారణం సిరిధాన్యాలు, 
కషాయాలే అని గట్టిగా చెప్పగలను. వీటి ద్వారా మంచి 
ఫలితాలు పొందిన నేను నా స్నేహితులు, బంధువులకు 
సిరిధాన్యాల ఆహారాన్ని సూచిస్తున్నాను. 


నా వయసు 35 ఏళ్లు. గత పదేళ్లుగా 
హైదరాబాద్‌ లోని ఓ కంపెనీలో (ప్రైవేటు 
ఉద్యోగిగా పనిచేస్తున్నాను. పని ఒత్తిడి, 
షిఫ్ట్‌ ద్యూటీలు, సమయానికి ఆహారం 
తీసుకోకపోవడం వంటి కారణాలతో 
నాకు 5 ఏళ్ల కిందట మధుమేహం 
వచ్చింది. దీంతో అప్పటి నుండి 
మందులు వాడుతున్నాను. అయితే 
ఇటీవల నా షుగర్‌ లెవెల్స్‌ బాగా 
పెరిగిపోయాయి. బాగా నీరసంగా 
ఉండేది. దీంతో ఆరోగ్యంపై ఆందోళన 
తీవ్రమైంది. ఈ సమయంలో నా 
మిత్రుడి ద్వారా సిరిధాన్యాలు, వాటితో 
కలిగే ప్రయోజనాల గురించి 
తెలుసుకున్నాను. రెండు నెలల నుంచి 
సిరిధాన్యాల ఆహారమే 
తీసుకుంటున్నాను. గతానికి 

ఇప్పటికీ నా ఆరోగ్య స్థితిలో 
గణనీయమైన మార్పులు 

వచ్చాయి. మధుమేహం 

అదుపులోకి వచ్చింది. నీరసం 

దూరమై శరీరం ఉత్సాహంగా 

మారింది. శక్తి పెరిగింది. ఇప్పుడు నా 
విధులను ఎలాంటి ఆటంకాలు లేకుండా 
నిర్వహించగలుగుతున్నాను. సిరిధాన్యాలు 
ఇంత అద్భుతమైన మేలు చేస్తాయని 
ముందు నేను ఊహించలేదు. కానీ 
ఇప్పుడు వాటితో వచ్చే ఫలితాలకు 
ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్న నేను 
మిగతా వారికి సిరిధాన్యాలను ఆహారంగా 
తీసుకోమని సూచిస్తున్నాను. 

- టి శ్రీనివాన్‌, ప్రైవేటు ఉద్యోగి, హైదరాబాద్‌ 


50 . రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


e 


'సిరిధాన్యాలతో సంపూర్ణ EU అన్న మాట నూటికి నూరుపాళ్లు నిజం 


నేను పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాను. వృత్తిలో 

భాగంగా సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువ సప్త ISAN ఉండటం 4 
వంటి కారణాల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో మోకాలికి సర్జరీ అయ్యింది. 
ఆ సమయంలో 3 నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. మంచానికే పరిమితమై 
ఉండటం వల్ల చాలా బరువు పెరిగాను. దీనికి తోడు జీర్ణ సంబంధిత సమస్యలు > 
వేదనకు గురిచేశాయి. ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్న » 
సమయంలోనే డాక్టర్‌ ఖాదర్‌ వలి గురించి తెలిసింది. సిరిధాన్యాలు, కషాయాలతో 

అనేక రోగాలు నయమవుతాయంటూ వివరించిన విధానాలపై విశ్వాసం కలిగింది. 5 కిరణ్‌ కుమార్‌ 
సిరిధాన్యాలను రెండు నెలలుగా ఆహారంగా తీసుకుంటున్నాను. మెంతి కషాయం 
తాగాను. గతంలో కన్నా ఇప్పుడు నేను చురుగ్గా ఉన్నాను. బరువు DBA 79 కేజీలకు .......... RU UR 
చేరుకున్న నెను... నెలన్నర రోజుల్లో 9 కేజీలు తగ్గాను. అంతకముందు నడిస్తేనే ఆయాసం వచ్చేది. ఇప్పుడు 
సులువుగా రన్నింగ్‌ చేయగలుగుతున్నాను. గ్యాస్టిక్‌ సమస్య కూడా తగ్గింది. ఖాదర్‌ గారు చెప్పినట్టు.. 
సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం అన్న మాట నూటికి నూరుపాళ్లు నిజం. 


షుగర్‌ లెవల్స్‌ సాధారణ స్థాయికి వచ్చాయి 


నా వయసు 62. నేను చాలా రోజులుగా మధుమేహంతో బాధపడుతున్నాను. 
సిరిధాన్యాల గురించి తెలిసిన తర్వాత 3 నెలల నుంచి వాటినే ఆహారంగా 
తీసుకుంటున్నాను. దీంతో నా షుగర్‌ లెవల్స్‌ సాధారణ స్థాయికి వచ్చాయి. ఈ 
సిరిధాన్యాలని నేను నా మిత్రులు, బంధువులకి కూడా సూచించాను. వీటిని 
వినియోగిస్తున్న వారు. కూడా మంచి ఫలితాలు పొందుతున్నారు. మధుమేహం, బీపీ, 
థైరాయిడ్‌, నీరసం వంటి సమస్యలు వారికి. అదుపులోకి వచ్చాయి. 


ప్రసాద్‌ 
మదనపలి, చిత్తూరు జిల్లా 


మందులు వేసుకోవాల్సిన, అవసరం లేకుండా: పోయింది 


నేను బ్యాంకులో మేనేజర్‌గా రిటైర్‌ అయ్యాను. నేను గత 28 ఏళ్లు అధిక రక్త 
పోటుతో బాధపడ్డాను. ఇన్నాళ్లు ప్రతి రోజు డాక్టర్‌ చెప్పినట్లుగా మందులు వాడే 
వాడిని. ఆరు నెలల కిందట డాక్టర్‌ ఖాదర్‌ వలి గారి అవగాహన కార్యక్రమానికి 
హాజరయ్యాను. సిరిధాన్యాలతో పూర్తి ఆరోగ్యం ఎలా సాధించుకోవచ్చో ఆయన బాగా Yn 
వివరించారు. దీంతో నేను బియ్యం, గోధుమలు, పాలు తీసుకోవడం పూర్తిగా 
ఆపేశాను. గత 5 నెలలుగా సిరిధాన్యాలనే ఆహారంగా తీసుకుంటున్నాను. ఇప్పుడు 
నాకు బీపీ పూర్తిగా నియంత్రణలోకి వచ్చింది. మందులు కూడా వేసుకోవడం లేదు. 


= 


ఆ అవసరం లేకుండా పోయింది. షుగర్‌, కొలస్తాల్‌ లెవల్స్‌ కూడా సాధారణ kd 


రావుల సురేంద్రచారి 
మేడిపల్లి 


స్థాయిలోనే ఉన్నాయి. నేను పొందిన ఫలితాలు అందరికీ దక్కాలనే ఉద్దేశంతోనే సిరిధాన్యాల విశిష్టతలను 
నాకు తెలిసినవారందరికీ వివరిస్తున్నాను. 


జీర్ణ సమస్యలకు సులువైన పరిష్కారం - ప్రకాశ్‌ నిజామాబాద్‌ 
నా వయసు 45 ఏళ్లు. గత కొంత కాలం నేను మలబద్ధకం, గ్యాస్ట్రిక్‌ సమస్యతో తీవ్ర మనోవేదనకు 
గురయ్యాను. ఎన్నో మందులు వాడి చూశాను. వాటితో తాత్మాలిక ఉపశమనే తప్ప పూర్తి పరిష్కారం 
లభించలేదు. ఈ నేపథ్యంలోనే సిరిధాన్యాల గురించి, జీర్ణ సంబంధిత వ్యాధులను తగ్గించడం గురించి 
తెలుసుకున్నాను. 3 నెలలుగా సిరిధాన్యాలతో చేసిన ఆహారం తింటున్నాను. ఇప్పుడు జీర్ణ వ్యవస్థ చాలా 
మురునుపడింది మలబద్ధకం మాయమ్మెంది. కడుపు ఉబ్బరం, తేన్పులు రావడం, ఛాతిలో పట్టేసినట్లుగా 
అనిపించే సమస్యలు తగ్గిపోయాయి. ఇంతకముందు నాకు ఆహారం తినాలంటేనే భయం వేసేది. కానీ 
ఇప్పుడు సిరిధాన్యాల ఆహారాన్ని చాలా ఇష్టంగా తింటున్నాను. వాటితో రకరకాల వంటలు చేయించుకొని 
తీసుకుంటున్నాము. గ్యాస్టిక్‌ అన్న భయం పూర్తిగా తొలగిపోయింది. 


| 
C 
ఖాదర్‌ వలి గారికి ఎంతో రుణపడి ఉన్నాం - రాజేందర్‌, ఆదిలాబాద్‌ 


మా నాయనమ్మ పేరు భూదేవి. ఆమెకు (బెస్ట్‌ క్యాన్సర్‌ ఉందని ఏడాది కిందట DPO. అప్పటి 
నుంచి మందులు వాడుతోంది. కానీ ఎప్పుడు నీరసంగా, జ్వరం వచ్చినట్లుగా అనిపించేది. ఈ 
సమయంలోనే నేను డాక్టర్‌ ఖాదర్‌ వలి గారి ప్రసంగాలు చూశాను. స్వయంగా అవగాహన కార్యక్రమాలకు 
Gao. క్యాన్సర్‌ ను జయించడంలో సిరిధాన్యాల ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాను. గత 3 నెలల 
నుంచి నాయనమ్మకు సిరిధాన్యాలను ఆహారంగా. ఇస్తున్నాం. ఇటీవల ఆమె ఆరోగ్యం మెరుగ్గెంది. నొప్పి 
తగ్గింది. జ్వరం, నీరసం వంటి సమస్యలు దూరమయ్యాయి. (ప్రస్తుతం ఆమె హుషారుగా తన పనులు 
తాను చేసుకోగలుగుతుంది. సిరిధాన్యాల విశిష్టతలను అందరికీ తెలియజేస్తున్న దాక్టర్‌ ఖాదర్‌ వలి గారికి 
మేము ఎంతో రుణపడి ఉన్నాం. 


IE 


క్యాన్సర్‌ను జయిస్తానన్న నమ్మకం కలిగింది - భీమ్‌రావ్‌, రామంతపూర్‌, హైదరాబాద్‌ 


నా వయస్సు 67 ఏళ్లు. నేను గత కొన్నెళ్లుగా బోన్‌ మారో క్యాన్సర్‌ తో బాధపడుతున్నాను. దీని వల్ల 
తరచూ మూత్రానికి వెళ్లటం, మలబదకం, ఆకలి మందగించటం, శరీరం నీరసంగా ఉండటం వంటి 
సమస్యలు వెంటాడాయి. క్యాన్సర్‌ కు కీమోథెరపీ, రేడియేషన్‌ చికిత్సలు చేయించుకున్నాను. ఇక మున్ముందు 
ఎలా అనే ఆందోళన వేధించేది. ఈ సమయంలోనే సిరిధాన్యాలు, వాటి విలువల గురించి డాక్టర్‌ ఖాదర్‌ 
వలి గారి అవగాహన సదస్సుల గురించి తెలిసింది. అద్భుతమైన పదార్థాలతో కూడిన ఈ ఆహారంతో 
క్యాన్సర్‌ ను జయించవచ్చంటున్న ఆయన చెప్పిన మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. వారు సూచించినట్లుగా 
సిరిధాన్యాలు, కషాయాలను వాడుతున్నాను. కోల్పోయిన శక్తి తిరిగి వచ్చినట్లు అనిపిస్తోంది. మలబద్ధకం, 
మూత్ర సమస్య, ఆకలి లేకపోవటం వంటి సమస్యలు తగ్గాయి. త్వరలో పూర్తిస్థాయిలో క్యాన్సర్‌ ను కూడా 
జయిస్తానన్న నమ్మకం కలిగింది. 


52 . రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


e 


థైరాయిడ్‌ లెవెల్స్‌ తగ్గాయి క 


నేను గత కొన్నేళ్లుగా మధుమేహం, థైరాయిడ్‌ | 
మంచి : 
ఆహారంతో ఈ ఆరోగ్య ఇబ్బందులను తగ్గించడం : 
ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో నాకు | 
సిరిధాన్యాల గురించి తెలిసింది. రైతునేస్తం : 
ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ ఖాదర్‌ వలి | 


సమస్యలతో బాధపడుతున్నాను. 


గారిచే జరిగిన అవగాహన _ సదస్సుకి 


హాజరయ్యాను. గత 3 నెలలుగా సిరిధాన్యాల : 
ఆహారాన్ని తీసుకుంటున్నాను. ఇంతకముందు E 
HBA 1A లెవెల్స్‌ 8 గా ఉండేవి. ఇప్పుడు | 
తగ్గింది. అలాగే గతంలో విద్యార్థులకు పాఠాలు ; 


బోధించే సమయంలో నీరసంగా అనిపించేది. 


త్వరగా అలసిపోయినట్లు అనిపించేది. కానీ 2 
తీసుకోవడం : 


సిరిధాన్యాల ఆహారం 
ప్రారంభించాక ఆరోగ్యం మెరుగుపడింది. 
ఉత్సాహంగా పాఠాలు చెప్పగలుగుతున్నాను. 


నీరసం అనిపించడం లేదు. థైరాయిడ్‌ లెవెల్స్‌ 
కూడా తగ్గాయి. సిరిధాన్యాలతో సంపూర్ణ | 
ఆరోగ్యం సాధమ్యని ఈ మూడు నెలల్లో నాకు 


పూర్తి విశ్వాసం కలిగింది. 


- 480, కేంద్రీయ DRY ఉపొధ్మాయురాలు, | 
హైదరాబాద్‌ | 


సామలు, అరికలతో 


రేపటి ఆరోగ్యానికి 


ప్రతిరోజు సిరిధాన్యాలు 


సిరిధాన్యాలు అందరి ఆహారం. 
అనారోగ్య సమస్యలు ఉన్నవారే కాదు.. 


కేవలం : 


ఆరోగ్యాన్ని పదికాలాల పాటు పదిలంగా . 
కాపాడుకోవాలని అనుకుంటే సిరిధాన్యాల | 
ఆహారం మంచి ప్రత్యామ్నాయం. ప్రస్తుతం E 


రసాయనిక ఎరువులతో పండించిన బియ్యం, 


గోధుమలు తదితర పదార్థాలు తినటం వల్ల : 


అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. 


సహజ పద్దతుల్లో పండించిన సిరిధాన్యాలతో | 


ఇలాంటి 


సమస్యలేవి ఉండవు. పైగా. 


ఆరోగ్యాన్ని కావాల్సిన పోషకాలన్నీ వీటిలో | 
ఉన్నాయి. సిరిధాన్యాలు రోజు తినటం వల్ల : 
ఆధునిక రోగాల బారిన పడకుండా మనల్ని : 
మనం కాపాడుకోవచ్చు. ఇదే నమ్మకంతో | 


మేము దేశీయ ఆహారంవైపవు Šo. 


సిరిధాన్యాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తు . 
డాక్టర్‌ ఖాదర్‌ వలి గారు సమాజానికి ఎంతో : 


సేవ చేస్తున్నారు. 


- మల్లిఖార్జున్‌, హైదరాబాద్‌ 
వెంకటరావు, హైదరాబాద్‌ | 


రక్తహీనత నుండి విముక్తి పొందాను 


55 విద్యార్థినిని. గత కొంతకాలంగా నీరసంగా ఉండటంతో పరీక్షలు 
చేయించాను. హీమోగ్లోబిన్‌ తక్కువగా ఉన్నట్లు తేలింది. సిరిధాన్యాలతో 


రక్తహీనత తొందరగా తగ్గుతుందని తెలుసుకున్నాను. నెల రోజుల పాటు | 
సామలు, అరికెలతో చేసిన ఆహారం తీసుకున్నాను. ఆ తర్వాత మళ్లీ పరీక్ష | 
చేయించాను. గతంలో పది శాతంగా ఉన్న హీమోగ్లోబిన్‌ 18.5 శాతానికి 
పెరిగింది. సిరిధాన్యాల ఆహారంగా చాలా బాగుంది. ముఖ్యంగా పోషక లేమితో 
బాధపడే మహిళలకు ఈ ఆహారంతో పూర్తి స్థాయి పోషకాలు అందుతాయి. 


z సేవ హైదరాబాద్‌ 


LALALA 
a e e e 


సిరిధాన్యాలు 


బి.పి., షుగర్‌ నుండి విముక్తి పొందాను 


నేను గత కొంతకాలంగా ðD., షుగర్‌ వ్యాధితో తీవ్రమైన 
బాధపడ్డాను. అందుకు మందులు కూడా వాడుతుండేవాడ్ని. మిత్రుల 
సూచన మేరకు ఖాదర్‌ గారి మీటింగ్‌లకు హాజరై వారు సూచించిన 
సిరి. ధాన్యాల గత 5-6 నెలల నుండి ఆహారంగా 
తీసుకుంటున్నాను. aS నెల నుండి కషాయాలు కూడా 
వాడుతున్నాను. బి.పి., షుగర్‌ తగ్గింది. ఇప్పుడు మందులు వాడటం జి. వెంకటరమణ 
కూడా మానేశాను. ఖాదర్‌ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మహబూబ్‌నగర్‌ 


» 


ఆరోగ్యం మెరుగుపడింది 


నాకు డయాబెటిస్‌ ఉంది. రెండు నెలల 
నుంచి సిరిధాన్యాలను ఉపయోగిస్తున్నాను. 
ఇంతకముందు త్వరగా ఆకలి అయ్యేది. 
ఎక్కువగా దాహం వేసేది. సిరిధాన్యాలు 
వినియోగించడం మొదలుపెట్టాక ఆరోగ్యం 
మెరుగుపడింది. అతి మూత్రం, ఆకలి, 
దాహం తగ్గాయి. నీరసం తగ్గింది. చాలా 
బాగుంది. 

- చంద్రశేఖర్‌ మియాపూర్‌, హైదరాబాద్‌ 


సిరిధాన్యాలు అద్దుతమైన అహారం 


నా వయసు 50 ఏళ్ల, నాకు మధుమేహం ఉంది. గత 5 ఏళ్లుగా సిరిధాన్యాల ఆహారం 
తీసుకుంటున్నాను. దీంతో షుగర్‌ లెవల్స్‌ సాధారణ స్థాయిలోనే ఉంటున్నాయి. మందులు 
పూర్తిగా మానేశాను. ఎలాంటి ఇబ్బంది అనిపించడం లేదు. ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంగా 
ఉన్నాను. నా అనుభవంలో మధుమేహం, బీపీ, అధిక కొలస్ట్రాల్‌ వంటి సమస్యలతో బాధపడే 
వారికి సిరిధాన్యాలు అద్భుతమైన అహారం. 


- భాను ప్రసాద్‌, గుంటూరు 


54 . రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


గా 


చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ - విలువ జోడించడం 


చిరుధాన్యాలు : సజ్జ, కొర్ర, రాగి, అరికలు, సామలు, వరిగలు, ఊదలు వీటన్నింటికి అదనపు విలువ జోడించాలి. 


చిరుధాన్యాల ఆరోగ్య ప్రయోజనాలు 
o గ్లూటెక్‌ ఉండదు * అధిక పీచు * మధుమేహవ్వాధిగ్రస్తులకు మంచి ఆహారం e ఖనిజాలు అధికం 
* పలు ప్రయోజనాలు కల్గించే ఆహారం e జీవన విధాన రోగాలకు మంచి ఆహారం 


తక్కువ వినియోగానికి కారణాలు 
e ముతకరకం, రంగు, ఆకారం = ప్రాసెసింగ్‌ కష్టం o బీదవారి ఆహారం ఇంట్లో 
e ERG తక్కువ . మృదుధాన్యాలకు ప్రభుత్వ సబ్సిడీ లభించడం 
o మార్కెట్లో ఉపయోగానికి సిద్ధంగా ఉన్న లేక సులభంగా వండుకొనే ఆహార పదార్థాలు లభించకపోవడం 


చిరుధాన్య వినియోగం - మారుతున్న పరిస్థితి 
* పెరుగుతున్న జాతీయ జనాభా 
= (ప్రజలలో ఆరోగ్యం పట్ల ఆసిక్త అవగాహణ పెరగడం 
* ఉప్పొంగుతున్న వినియోగం * చలనం లేని ఉత్పత్తి 
€ ఉత్పత్తి కొరత © అధిక ధరలు © దిగుమతి అవకాశం 


విలువ చేకూర్చే సరఫరా గొలుసు 
* అద్భుత ఆహార ఉత్పత్తులను చిరుధాన్యాల నుండి తయారు చేయవచ్చు. 
విలువ చేకూర్చే సరఫరా గొలుసులో ఉండేవి 
e విత్తన సరఫరాదారు (విత్తన ఉత్పత్తి) - నాణ్యత, స్వచ్చత * గింజల ఉత్పత్తిదారుడు 
e పంటకోత * నిల్వ * హాండ్లింగ్‌, రవాణా 
* ఉత్పత్తులుగా ప్రాసెస్‌ చేయడం  * మార్కెటింగ్‌ 


మిల్లింగ్‌ 


* పైలట్‌ స్థాయిలో అనుకూలమైన మార్పులతో రైస్‌ మిల్లింగ్‌ యంత్రాలతో చిరుధాన్యం పొట్టు తీయడం 
. సెంట్రిఫ్యూగల్‌షె ల్లర్‌తో పొట్టు తీయాలి 

e సమాంతర ఎమరికోన్‌ యకార్దింగ్‌లో పొట్టు తీసిన పదార్థం నుండి తవుడు తొలగించాలి. 

e పొట్టు, తవుడు రెండు కలసి “విత్తనంపై పార పదార్థం) “చిరుధాన్యంలో 26% ఉంటాయి. 


ప్లేకింగ్‌ 


55 . రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


ఈ ప్రక్రియలో గింజలను నీటిలో నానబెట్టి, ఉడికించి గింజలను బలంగానొక్కాలి. 

గింజలను వాటికి సమానమైన నీటిలో నానబెట్టి, ఉడకబెట్టి లేదా వేయించి పిండిపదార్థాన్ని జిగురుగా మార్చి 
18% తేమ ఉండేలా ఆరబెట్టి, కండిషన్‌ చేసి, “పొట్టు తొలగించి, ఎడ్జిరన్నీర్‌ ద్వారా పంపి 
పొరలు/పెచ్చులు/చెక్కులుగా తయారు చేయాలి. 

మందమైన పెచ్చులు/పొరలను నూనెలో వేయించి లేదా పెనంపై కాల్చి దీనిని ఉడకబెట్టి, సీజనింగ్‌ చేసి 
ఉప్పిట్టుగా ఉపయోగించవచ్చు. 

విలువ జోడించడానికి వీటిని కావలసిన పదార్ధాల పూత పూయొచ్చు. 

నీటిలో నానబెట్టడం వలన జీర్ణశక్తి నెమ్మదవుతుంది కనుక ఈ అంశాన్ని పరిశ్రమ స్టాక్ష్మీఇలో డయాబెటిక్‌ 
ఆహార పదార్థాలను తయారు “చేయడానికి అవకాశంగా తీసుకోవచ్చు. 


గా 


e పైపొట్టు తొలగించే టెక్నాలజి అందుబాటులో ఉంది. * పెపొట్టు తొలగించే యంత్రం తయారు చేయడం సాధ్యం 
e మొత్తం గింజల పిండి e పొట్టు తీసిన గింజల పిండి 
* ముతక రవ్వ e సెమోలినా 
సహజంగా ప్రాసెస్‌ చేసిన పదార్థాలు 
* పులిసిన పిండి, రవ్వ * మొలకెత్తిన గింజల రవ్వ, పిండి 
o ఆటోక్షీన్‌ చేసిన రవ్వ, పిండి * అనేక చిరుధాన్యాల పిండి మిశ్రమం 


మరాడించడం (మిల్లింగ్‌) 
* బియ్యం మరాడించే యంత్రాలతో పొట్టు తీయవచ్చు. * సెంట్రి ఫ్యూగల్‌ షెల్లర్‌లో ఊక తొలగించవచ్చు. 
* ఊక తొలగించిన పదార్ధాన్ని హారిజాంటల్‌ ఎమరీకోన్‌లో తవుడు తొలగించవచ్చు. 

ప్లేకింగ్‌ (పెచ్చులు, చెక్కులు) 
* మందమైన చెక్కులను నూనెలో వేయించి లేక నూనె లేకుండా వేయించి ఉడకబెట్టి ఉప్పట్టు (ఉప్పుపింది) తయారు చేస్తారు. 
e పెచ్చులు/చెక్కులు విలువ పెంచడానికి కావలసిన పదార్థాలను కలుపవచ్చు. 
e పరిశ్రమ స్థాయిలో వీటిని మధుమేహవ్యాధి గ్రస్తులు ఆహారం తయారీకి ఉపయోగించవచ్చు. 


చిరుధాన్యాల పెచ్చులు/చెక్కులు ఉత్పత్తి 


(చిరుధాన్యం ) 20 Eve నీటిలో ఉదజని వ్‌! 8-8.5 
మరగించి Eve ఉంచాలి వ్‌! చూడాలి 
20% తేమ స్థాయికి ఆరబెట్టాలి) <—— 7 
Ss. 
ఫకింగ్‌ యంత్రం ద్వారా É 


చిరుధాన్యం పిండి 


హైడ్రేషన్‌ (40% నీరు స్తాయి) 
67-69 BA సెంటీగ్రేడ్‌ వద జిగట 
పదార్థంగా తయారు చేయడం 


ఫ్లేక్స్‌ (పెచ్చులు/చెక్కులు) 


56 . రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


గా 


మొత్తం గింజల $5) 


20% తేమ స్థాయికి ఆరబెట్టి PEGI 
యంత్రం ద్వారా పంపించాలి. 


పేలాలు, విలువ జోడించిన పేలాల ఉత్పత్తులు 

e గింజలను 16% తేమ శాతం వచ్చిన తర్వాత 230 డిగ్రీ సెంటీ గ్రేడ్‌ 
వద్ద నిమిషంలో కొంచెంసేపు బయలు పరచాలి. 

e పేలాల తయారీకి ప్రత్యేక రకాలు కావాలి. 

© కొన్ని రాష్ట్రాలలో జొన్న చిరుధాన్యాల పేలాను మార్కెట్‌ చేస్తున్నారు. మొత్తం గింజలు, పేలాల గింజలు 


చిరుధాన్యాలతో తయారు చేసిన సంప్రదాయ-చిరుతిండ్లు 


° పేలాల గింజలు e లడ్డు e చుడవా e (30850 
[] 20) [] పాయసం e మురుకులు 
e పునుగులు e పప్పుచెక్కలు * తీపి పాల తాలికలు 


ఎక్స్‌ట్రూజన్‌ ప్రక్రియ 
వివిధ గింజల పిండిలు 


బ్లెంగింగ్‌ తవ పిండి, 70:30) 
కండిషనింగ్‌ (తేమ PP. చేయడం) 
ఎక్స్‌ట్రూజన్‌ m (ఉడకబెట్టడం) 
ఎక్స్‌ట్రూడేట్లు 
ఆరబెట్లడం 
ఉడకబెట్టడం 
అధిక దట్టం గల కలర్‌ ఆంతే ప్యాక్‌ చేయడం 


57 . రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


e 


జొన్న HY, రాగి, కొర్ర, 
సామలు, VOS, LON, 
ఊదలు చాలా చిన్నగా ఉండే 
ఆహారధాన్యాలు. వీటినే 
తృణధాన్యాలు అంటాం. ఇవి 
మన తాతముత్తాతలు అంటే 
పాత తరాలవారు వీటినే 
ఆహారంగా తీసుకొని 
ఆరోగ్యంగా జీవించారు. 


చిన్నతరహా 
పరిశ్రమగా 
చిరుధాన్యాల పాసెసింగ్‌ ఇటీవలి కాలంలో ప్రజలలో ఆరోగ్యం పట్ల [శ్రద్ద 

E xz పెరగటం వలన నాణ్యమైన ఆహార పదార్థాలైన 
తృణధాన్యాల పట్ల ఆసక్తి పెరగుతుంది. కాని అన్ని 
రకాల తృణధాన్యాలు నేరుగా ఆహారంగా తయారు చేయటం కుదరదు. అంతేకాకుండా పాతకాలపు 
ఆహారపదార్థాలను నేటితరం వారు తినలేరు కూడా. అందువలన తృణధాన్యాలను ప్రాసెస్‌ చేసి అధిక ఆహార 
పదార్థాల తయారీకి అనుకూలంగా మారిస్తే వినియోగం గణనీయంగా పెరుగుతుంది. ఈ ఆలోచనలతో 
తృణధాన్యాల పై పొట్టును తొలగించే యంత్రాలు, పిండి చేసే యంత్రాలు, అటుకులు, పేలాలు తయారు చేసే 
పరికరాలు అభివృద్ధి చేశారు. అంతేకాకుండా. ప్రాసెస్‌ చేయబడిన తృణధాన్యంలో లేదా పిండిలో అనేక ఆహార 
పదార్థాలు తయారు చేసే పద్ధతులు కూడా రూపొందించటం జరిగింది. 


జొన్న అన్నం, పేలాలు, పునుగులు, జొన్న రవ్వతో ఇడ్లీ, ఉప్మా కిచిడి, సంగటి, బిర్యానీ, పాయసం, జొన్న 
రొట్టెలు, దోశలు, నూడిల్స్‌, లడ్డూలు, పకోడీలు, వడియాలు వంటి అనేక రకాల జొన్న ఆధారిత ఆహార 
ఉత్పత్తులు, కొర్ర దోశ, బజ్జి, వడ, మురుకులు తయారీవిధానం, సామల కిచిడి, పాయసం, ఇడ్లీ, రాగి రొట్టెలు, 
రాగి, సజ్జలతో తయారు చేసే అనేక ఆధునిక ఉత్పత్తుల తయారీ పద్ధతులను రూపొందించటం జరిగింది. 
అదేవిధంగా ఎక్స్‌ట్రూడెద్‌ ఉత్పత్తుల తయారీ కూడా జరుగుతుంది. కాని ఈ ఉత్పత్తులన్నింటినీ అన్ని తృణధాన్యాల 
ప్రాసెసింగ్‌ పరిశ్రమలో తయారైన పొట్టు తొలగించిన తృణధాన్యాలు, వాటి పిండి నుండి తయారు చేస్తారు. 
అందువలన తృణధాన్యాల పై పొట్టు తొలగించి, పిండి తయారు చేసే పరిశ్రమలు ప్రారంభించటం స్వయం 
ఉపాధికి చక్కటి మార్గం. 


మార్కెటింగ్‌ విధానం 

పొట్టు తీసిన తృణధాన్యాలను 25 కిలోల పరిమాణంలో గోనె సంచులలో ప్యాక్‌ చెస్తారు. పిండిగా చేసిన 
తృణధాన్యాలను నేరుగా వినియోగదారులకు చేరేలా కిలో, అరకిలో పరిమాణంలో ప్లాస్టిక్‌ పౌచ్‌లలో ప్యాకింగ్‌ 
చేయాల్సి ఉంటుంది. పొట్టు తీసిన తృణధాన్యాన్ని తృణధాన్యపు పిండిని కిరాణా షాపులు, సూపర్‌ మార్కెట్ల 
ద్వారా వ్యక్తిగత వినియోగదార్లకు అమ్మకాలు చేయాల్సి ఉంటుంది. పరిశ్రమలలో ముడి పదార్థంగా వాడే వారికి, 
మార్కెటింగ్‌ వ్యక్తుల ద్వారా నేరుగా ఆయా పరిశ్రమలకు అమ్ముకోవాల్సి ఉంటుంది. 


58 = రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


e^ 


సిరిధాన్యాల నుంచి బియ్యం తయారీలో సులభ 
మార్గం “బుచ్చి పద్ధతి. సిరిధాన్యాలను 
మరపట్టడానికి యంత్రాలు అవసరం లేదు. మిక్సీ 
ఉంటే చాలు. ఒక మనిషి రోజుకు 20 కిలోల 
వరకు సిరిధాన్యాల నుంచి బియ్యం తయారు 
చేసుకోవచ్చు. మిక్సీ వేగాన్ని తగ్గించాలి. 

చిరు ($8) ధాన్యాల ఆహారం 
ఆరోగ్యదాయకమన్న స్పృహ తిరిగి మేలుకొంటున్న 
తరుణంలో చిరుధాన్యాలను పప్పుధాన్యాలతో కలిపి మిశ్రమ సాగు చేసే రైతుల సంఖ్య తెలుగునాట 
అంతకంతకూ పెరుగుతోంది. అయితే శుద్ధి యంత్రాల ధరలు అందుబాటులో లేక పండించిన రైతులు నానా 
ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖరీదైన యంత్రాలతో పని లేకుండానే, Sue మిక్సీతోనే 
ఇంటిపట్టున మహిళలు శుద్ధి చేసుకోగలిగిన సుళువైన పద్ధతి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. 

జొన్నలు, రాగులు, సజ్జలు ఈ మూడు రకాల చిరుధాన్యాలను కంకుల నుంచి రాలగొట్టి సమకూర్చుకుంటే 
చాలు. వాడకానికి సిద్ధమవుతాయి. గింజలపైన పొట్టు ఉండదు. కాబట్టి వీటికి ప్రాసెసింగ్‌ సమస్య లేదు. 
అయితే కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికలు వంటి చిరుధాన్యాల (సిరిధాన్యాల) సంగతి 
కొంచెం భిన్నంగా ఉంటుంది. వీటి ధాన్యం నూర్పిడి చేసిన అనంతరం బియ్యం పొందాలంటే ప్రాసెసింగ్‌ 
చేయాల్సి ఉంటుంది. ధాన్యం పైన పొట్టును తొలగిస్తే .. తినడానికి వీలయ్యే చిరుధాన్యాల బియ్యం 
సిద్ధమవుతాయి. సంప్రదాయకంగా ఈ ధాన్యాన్ని తిరగలి (ఇసుర్రాయి)లో ఇసిరి, తర్వాత రోట్లో దంచుకొని, 
చెరిగి బియ్యాన్ని సిద్ధం చేసుకోవటం ఆనవాయితీ. అయితే. ఇది అధిక (శ్రమ, సమయంతో కూడిన పని. 
అందువల్లనే ఆరోగ్యదాయకమైనప్పటికీ సిరిధాన్యాలు కాలక్రమంలో కనుమరుగయ్యాయి. 


రైతుకు ఎడాది పొడవునా ఆదాయం 


సిరిధాన్యాలను సాగు aa చిన్న సన్నకారు రైతులు రూ. లక్షలు 

వెచ్చించి యంత్రాలను ఏర్పాటు చేసుకొని ముడి సిరిధాన్యాలను శుద్ది 

చేసుకోలేరు. గంపగుత్తగ వ్యాపారులకు తక్కువ ధరకే అమ్మేసుకుంటారు. 

అయితే, మిక్సీతోనే ఇంటిపట్టున అవసరం మేరకు రోజుకు 20 కిలోల 

చొప్పున సిరిధాన్యాల బియ్యం తయారుచేసుకోగలిగే ఈ సదుపాయం 

వల్ల, వారు అవసరమైనప్పుడు, ఇతర వ్యవసాయ పనులు లేనప్పుడు 

ఈ పని చేసుకుంటారు. సిద్దమైన బియ్యాన్ని తాము తినటంతో పాటు 

|/14 గ్రామస్థులకు, స్థానిక మార్మేట్లలోనూ ఏడాది పొడవునా అమ్ముకొని 

మంచి o పొందడానికి అవకాశం కలుగుతుంది. ఎక్కువ 

ఎకరాల్లో పండించే = బుచ్చి పద్ధతిలో చిరుధాన్యాలను శుద్ధి చేయడం ద్వారా తన గ్రామంలోనే 
మహిళలకు నీడపట్టున పని కల్పించడానికి కూడా ఇది నిస్సందేహంగా ఉపకరిస్తుంది. 


పుల్లలు, మట్టిగడ్డలు లేకుండా శుభ్రం చేసిన ముడి సిరిధాన్యాలను సిద్ధం చేసుకుని... 5-6 గంటల పాటు 
నానబెట్టాలి (ఇసుక నీటి అడుగుకు చేరుతుంది). 


నానిన ముడి సిరిధాన్యాలను తీసి గచ్చు మీద ఎండబెట్టాలి. 1-2 రోజులు ధాన్యంలో తేమ పూర్తిగా పోయే 
వరకు ఎండబెట్టాలి. సరిగ్గా ఎండకపోతే బూజు వస్తుంది. బాగా ఎండిన ధాన్యం 2-3 ఏళ్లయినా Dex 
ఉంటుంది. అవసరమైనప్పుడు బియ్యం చేసుకొని తినొచ్చు. 


మిక్సీ జారు ఎత్తులో మూడొంతుల వరకు ముడి సిరిధాన్యాలను పోసి మూత పెట్టాలి. నిండుగా 
పోయకూదదు. 

మిక్సీ స్విచ్‌ జీరోలో ఉంటుంది. దీన్ని 1 ఉన్న వైపు తప్పకూడదు. కొంచెం వెనక్కి (పల్స్‌ వైపు) తిప్పీతిప్పనట్లు 
తిప్పి కొద్ది సెకన్లలో వదిలెయ్యాలి. ఇలా సుమారు 50 సార్లు అనాలి. తర్వాత జారు మూత తీసి ధాన్యాన్ని 
చెరగాలి. కొంతమేరకు పొట్టు పోతుంది. మళ్లీ జార్‌లో పోసి మళ్లీ 30 సార్లు అదేమాదిరిగా చేసి చెరగాలి. 
తర్వాత జల్లెడ పట్టాలి. అప్పటికీ పొట్టు ఊడని ధాన్యం పైకి తేలుతుంది. ఆ ధాన్యాన్ని తీసి మళ్లీ మిక్సీ 
జార్‌లో పోయాలి. 

ఇలా.. ఇంట్లో అయితే ఒక మిక్సీతో చిరుధాన్యం బియ్యాన్ని తయారు చేసుకోవచ్చు. వాణిజ్య సరళిలో 
చేయాలనుకునే వారు 10 మిక్సీలతో మహిళా కూలీల ద్వారా శుద్ధి చేయించి, విక్రయించవచ్చు. ఏడాది 
తిరగకముందే పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవచ్చు. 

సాధారణంగా 8 రకాల యంత్రాలను సిరిధాన్యాల శుద్ధికి వాడతారు. ఇందులో 20% వరకు నూకలు 
వస్తాయి. మిక్సీ పద్ధతిలో 2-3% కన్నా ఎక్కువ నూక రాదు. నూకను కూడా ఉప్మా పొంగలి, జావ 
తయారీకి వాడుకోవచ్చు. 


60 . రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


e 


సాగుదాం... చిరు(సిరిధాన్యాల దిశగా... 


మంచి ఆహారపు అలవాట్లే మనిషి ఆరోగ్య రహస్యం. ఎన్నో పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలను ప్రజలు 
మర్చిపోయారు. దాని పర్యవసానంగా మానవులు ఎన్నో ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఎక్కువ 
కాలం బ్రతకడం కన్నా ఎక్కువ ఆరోగ్యంతో బ్రతకడమనేది ఆవశ్యమని ఇప్పడిప్పడే అందరికీ అవగాహన 
కలుగుతుంది. మంచి ఆహారం, అంతకుమించి ఆరోగ్యకరమైన ఆహారం దొరకడం చాలా కష్టమైపోతుంది. 
సమాజానికి ఆరోగ్య భద్రతతోపాటు రైతుకు GOS భద్రతనందించడంలో చిరుధాన్యాల పాత్ర గణనీయమైంది. 
జనానికి ఆరోగ్య సృహ పెరిగిన కారణంగా అందరి దృష్టి ఇప్పడు చిరుధాన్యాలవైపు మళ్ళింది. ప్రభుత్వ 
విధానాలు కూడా ఈ దిశలో అమలయితే రైతాంగం 60 పళ్ళనాటి వ్యవసాయ పద్ధతులను తిరిగి ఆచరిస్తారు. 
ప్రజలకు విషాహారం తినవలసిన అగత్యం తప్పతుంది. | 


మానవుడు పండించిన మొదటి పంటలలో చిరుధాన్యాలు ప్రధానమైనవి. 389 తక్కువ నీటితో, రసాయన 
ఎరువులు, పురుగు మందులు అవసరం లేకుండా సహజంగా పండించవచ్చు. 


వరి, గోధుమలాగే చిరుధాన్యాలు గడ్డిజాతికి చెందిన గింజలు. ఇవి ఆకారంలో వరి, గోధుమ గింజలకంటే 
చిన్నగా, గుండ్రంగా ఉంటాయి. 


భారతదేశంలోని 141.0 మిలియన్‌ హెక్టార్ల సాగు విస్తీర్ణంలో, 177 జిల్లాలకు పైగా విస్తరించిన 85.0 
మిలియన్‌ హెక్టార్లు వర్షాధార ప్రాంతమే. ఇది దేశంలోని మొత్తం సాగు విస్తీర్ణంలో సుమారు 60% ఆక్రమిస్తుంది. 
దేశంలోని మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తిలో 44% వర్షాధార వ్యవసాయం నుండే లభిస్తుంది. 75% అపరాలు, 
90% పైగా జొన్న చిరుధాన్యాలు, వేరుశనగ వర్షంలేని, సగం వర్షమున్న ప్రాంతాల నుండే ఉత్పత్తి అవుతున్నాయి. 
అర్థశతాబ్దం అశ్రద్ధ తర్వాత కూడా, వర్షాధార ప్రాంతాలు సుమారు 50% మొత్తం గ్రామీణ రైతులకు జీవనాధారం 
కల్పిస్తూ, దేశంలోని 60% పశువులను పోషిస్తున్నాయి. 


అనేకవేల సంవత్సరాల నుండి చిరుధాన్య క్షేత్రాలు SH, సజ్జ, కొర్ర, సామలు, అరికెలు, ఊదలుతో పాటు 
అపరాలు (కంది, అలసంద, చిక్కుడు, పెసర, మినుము), నూనెగింజలు (నువ్వులు, కుసుమ, ఆవాలు, నైజర్‌) 
ఉత్పత్తి చేస్తున్నాయి. అందువలన, అవి భవిష్యత్‌లో భారతదేశానికి అవసరమయ్యే ఆహార, సాగు భద్రత 
కవసరమైన అసాధారణ ఆహార వ్యవస్థనుత్పత్తి చేస్తున్నాయి. 


చిరుధాన్యాల ఉత్పత్తికి అతికొద్ది నీరు అవసరం. ప్రస్తుతం పాలసీ ప్రోత్సాహకాలున్న సాగు నీటిలో పండించే 
వాణిజ్య సరుకుల పంటలతో పోలిస్తే చిరుధాన్య పంటలకు సాగు నీటిపారుదల అవసరం లేదు. చెరకు, అరటి 
వంటి పంటల సాగుకవసరమయ్యే వర్షపాతంలో 25% ఈ పంటల సాగుకి అవసరం. ఆవిధంగా వాటి సాగుకి, 
రాష్ట్ర ప్రభుత్వాలను సాగు నీరు, విద్యుచ్చక్తి కొరకు డిమాండ్‌ చేయవలసిన అవసరమే ఉండదు. 


చిరుధాన్య పంటలను వివిధ పర్యావరణ పరిస్థితులలో 15 సెం.మీ. లోతుకి తక్కువగా ఉన్న భూములలో 
సాగు చేయవచ్చు. వీటి సాగుకి సారవంతమైన భూములవసరం లేదు. అందుకే విస్తారంగా ఉన్న మెట్ట భూముల్లో 
వీటి సాగు ఒక వరం. వీటిని సంవత్సరం పొడవునా సాగు చేయవచ్చు. 


చిరుధాన్యాల ప్రాముఖ్యత : జాతీయ సలహా మండలి (ఎన్‌ఏపి) ఇటీవలి కాలంలో చిరుధాన్యాలను 
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయాలని. విధానపర నిర్ణయం తీసుకుంది. దీనికి అనేక కారణాలున్నాయి. 
చిరుధాన్యాలు అధిక పోషక విలువలు కలిగినవే కాక, ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయడం వల్ల 
సృష్టించబడిన ఖాళీని కూడా భర్తీ చేయగలవు. ఆహారం హక్కు చట్టం క్రింద అమలుపరిచే దేశవ్యాప్తంగా ప్రజా 
పంపిణీ వ్యవస్థ ద్వారా సృష్టించబడే ఖాలీని పూర్తిగా భర్తీ చేయడానికి వరి, గోధుమల ప్రస్తుత నిల్వలు సరిపోవు. 
అనేక కారణాల వల్ల చిరుధాన్యాలను పబ్లిక్‌ డిస్టిబ్యూషన్‌ సిస్టంలో చేర్చడం మంచి నిర్ణయం. జొన్న, రాగి, సజ్జ, 
మొక్కజొన్న బార్లీ, ఓట్స్‌, ఇతర తృణధాన్యాలు గింజ నాణ్యతలో వరి, గోధుమలను సరితూగలేకపోవచ్చు గాని 
పోషక విలువల పరంగా చూస్తే వీటిలో వరి, గోధుమల కంటే పోషక విలువలధికం. నిజానికి చిరుధాన్యాలను 
ప్రస్తుతం “న్యూట్రి సీరియల్స్‌”గా అభివర్ణిస్తున్నారు. అనేక చిరుధాన్యాలలో ప్రోటీన్లు గోధుమలతో 
సమానమైనప్పటికి, విటమిన్లు, ప్రత్యేకంగా విటమిన్‌ బి, ఐరన్‌, భాస్వరం, ఇతర ముఖ్య సూక్ష్మపోషకాలు 
చిరుధాన్యాలలోనే అధికంగా ఉంటాయి. అంతేగాక వరి, గోధుమలకు ఇవి గ్లూటెన్‌ లేని ప్రత్యామ్నాయాలు. 
అందువలన ఇవి ఆమ్లగుణం కంటే క్షారగుణం కలిగి ఉంటాయి. అందువలనే చిరుధాన్యాలను దేశంలో అనేక 
ప్రాంతాలలో (ప్రజలు, (ప్రత్యేకంగా గ్రామీణ (ప్రజలు ఆహారంగా వినియోగిస్తున్నారు. దురదృష్టకరమైన 
విషయమేమిటంటే ప్రభుత్వం గోధుమలు, వరి పంటలకి సబ్సిడీలధికంగా ఇస్తుండటం వలన చిరుధాన్యాలు 
ఆహార గొలుసు నుండి క్రమంగా కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వాలు పట్టించుకోకపోయినప్పటికీ, సబ్సిటిలు 
లేకపోయినప్పటికీ చిరుధాన్యాలు, ముతక ధాన్యాల సాగు విస్తీర్ణం తగ్గుతున్నప్పటికీ ఇంకా సాగులో వున్నాయంటే 
ముఖ్యకారణం వీటిని పశువులకు, కోళ్ళకు దాణాగా ఉపయోగిస్తుండటం, పిండిపదార్థం, ఆల్మహాలిక్‌ బెవరేజ్‌ 
పరిశ్రమలలో ఎక్కువగా వినియోగించడమె కారణం. 

ఈ పంటల ముఖ్య లక్షణమేమిటంటే వరి, గోధుమలు కంటే వీటి సాగుకు నీటి అవసరం తక్కువ గనుక 
వీటిని వర్షాధార భూముల్లో, సారహీన భూముల్లో కూడా పండించవచ్చు. ఈ పంట సాగుకనుకూలమైన 
అంశమేమిటంటే ఇవి శక్తిని, పోషకాలను జీవ పదార్థం, గింజలుగా మార్చడంలో అత్యంత సమర్థవంతమైనవి. 


62 . రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


e 


శాస్త్రీయ 
నామం 
ఇంగ్లీషు 
తెలుగు 


హిందీ 


తమిళం 


కన్నడం 
మలయాళం 
మరారి 
పంజాబి 
గుజరాతి 
బెంగాలి 
ఒరియా 


పెన్నిసెటం 
గాకం 


m 


పెరల్‌ మిల్లెట్‌ 


సజ్జలు 
జ 


బాజ్రా 


కంబు 


సజై 

జ 
కంబం 
బాడి 
ee 
cu 
బాజ్ర 


eg 


చిరుధాన్య పంటలు - వివిధ భాషల్లో 9550 


ఎకినోక్లోవా 
కోలోన 


ఎల్యూసిన్‌ | సెటేరియా పాస్సాలం పానికం 
కోరకానా |ఇటాలికా -  స్రాబిక్యులేటం | మిలియేర్‌ 
ఫింగర్‌ మిల్లెట్‌ | ఫాక్స్‌టైల్‌ మిల్లెట్‌! Samad. | లిటిల్‌ మిల్లెట్‌ 
రాగులు కొర్ర అరికెలు సామ 
రాగిచోడి అరిక సామలు 
నాచని కంగ్ని కోడెన్‌ కుట్మి 
ముండువ కాకుం కొడ్ర ఫవన్‌ 
మండిక రాల 

మార్వా 

కెజ్వారాగు తినాయ్‌ వరగు సామాయ్‌ 
Sexo 

కెప్పాయ్‌ 

రాగి 

రాగి నవనె హర్క సామై/సావె 
పంజిపుల్లు BS కూవరాగు చామ 

నగి /నాచ్ని  కంగ్‌/రాల Su సావ/హల్వి/వరి 
మంథుల్‌ /మంథాల్‌ కంగ్ని Su స్వాంక్‌ 
SAP | SO SE గజ్రో/కురి 
మార్వ కామోన్‌ కోడొ సామ 
మండియా కంగు/కంగం/కోర  కొడువ సుమన్‌ 


బార్నీయార్ట్‌ మిల్లెట్‌ 
ఊదలు 
కోడిసామ 


జంగోర 
సాన్వ 


కుతిరవలి 
(కుజాయ్‌వొల్లి) 


ఊదలు 
కవడపుల్లు 


స్వాంక్‌ 
జొవారి/జువర్‌ 
శ్యామ 

86 


సొర్గం పానికం 
బైకలర్‌ | మిలిటేసీయం 
సారం ప్రోసోమిల్లెట్‌ 
జొన్న వరిగలు 
జొవార్‌ |చెనా 
చోలం పానివరగు 
జోల బరగు 
చోలం పానీవరగు 
జొవారి/జొందళ వరి 
జొవార్‌ l- 

36 
జొవార్‌ - 
ex» చినా 


ప్రస్తుత ఆధునిక పరిజ్ఞానంతోపాటు మెరుగైన పంట రకాలు, DES సహా, అత్యధికంగా అందుబాటులో 
ఉన్నాయి. ఈ ప్రయోజనాలతోపాటు, సాగు నీటి పారుదల అందుబాటులో ఉన్న ప్రాంతాలలో వరి, గోధుమ 
వంటి పంటల దిగుబడులు ఒక స్థాయికి మించి ఏమాత్రం పెరగని ప్రస్తుత తరుణంలో చిరుధాన్యాలు, ముతక ధాన్యాల 
సాగును ప్రోత్సహించవలసిన అవసరముంది. భారతదేశంలో పెరుగుతున్న పోషకాహారం డిమాండ్‌ దృష్ట్యా వర్షాధార 
వ్యవసాయంలో Dido సాధించాలంటే వ్యవసాయ పరిశోధన, ధరలను నిర్ణయించే విధానాలు ఈ చిరుధాన్యాల సాగుపై 
దృష్టి సారించాలి. నీటిని అత్యధికంగా వినియోగించుకునే వరి, గోధుమ పంటల సాగుకు ప్రత్యామ్నాయంగా 
చిరుధాన్యాలు, ముతక ధాన్యాల సాగు చేపట్టాలి. భూగర్భ జలాలను ఉపయోగించి సాగు చేసే ప్రాంతాలలో 
భూగర్భ జలాలు అంతరించి పోయి నేటి ధాన్యభాండాగారాలు రేపటి ఎడారులుగాకుండా శ్రద్ధతీసుకోవాలి. 


పూర్వ కాలం నుండి భారతదేశంలో చిరుధాన్యాలు పండిస్తున్నారు. సుమారు 30 మిలియన్ల ఎకరాలలో వీటి 
సాగుని గమనిస్తే వీటి ప్రాముఖ్యత అర్థమౌతుంది. సాధారణంగా తక్కువ వర్షపాతమున్న ప్రాంతాలలో 
చిరుధాన్యాలను మిశ్రమ పంటలుగా సాగు చెస్తారు. మనదేశంలో సాగు చేసే చిరుధాన్య పంటలలో అధిక శాతం 
తక్కువ కాలపరిమితిగలవి. ఇవి 3-4 నెలల్లో కోతకొస్తాయి. ఇవి... 


పురాతన కాలపు పంటలు e అల్చ్పవర్షపాత ప్రాంతాలు, కొండప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో సాగు చేస్తారు. 
వివిధ వాతావరణ పరిస్థితులలో పండించడానికి అనుకూలం. నమ్మకమైన దిగుబడులనిస్తాయి. 

ప్రాంతీయ ఆహార, పోషక భద్రతనిచ్చే పంటలు 

వాతావరణ మార్పులను తట్టుకుంటాయి. ప్రత్యామ్నాయ ప్రణాళికకు అనువైన పంటలు. 

అధిక పోషకాలు గల గింజలు e పంటల వైవిధ్యం ఏర్పడుతుంది. 

పశువులకు నాణ్యమైన పశుగ్రాసాలు లభిస్తాయి. e రైతులకు అధిక ఆదాయం, మెరుగైన జీవనం లభిస్తాయి. 


ఇటీవలి “ప్రపంచ ఆకలి సూచిక” 81 దేశాలలో భారతదేశం 64 వ స్థానంలో ఉన్నట్లు తెలిపింది. పిల్లల్లో 
పోషకాహార లోపం అధికంగా pa దేశాలలో భారతదేశం రెండవ స్థానంలో ది. 1961 నుండి గత నాలుగు 
దశాబ్దాలుగా చిరుధాన్యాల సాగు విస్తీర్ణం 18 మిలియన్‌ హెక్టార్ల నుడి 9 మిలియన్‌ హెక్టార్లకు పడిపోయింది. 
(50 pub తగ్గుదల). ఈ సమయంలో చిరుధాన్యాల ఉత్పత్తి 8.8 మిలియన్‌ టన్నుల నుండి 7,2 మిలియన్‌ 
టన్నులకు పడిపోయింది. మిలియన్ల సంఖ్యలో కుటుంబ సభ్యులకు పోషకాహారం లభించడం లేదని ఈ 
గణాంకాలు సూచిస్తున్నాయి. 

చిరుధాన్యాల ఆవశ్యకత : జీవచైతన్యం సజావుగా సాగడానికి మానవులు ఆహారం తీసుకుంటారు. 
సహజ వ్యవసాయ పద్ధతిలో పండించిన ఆరోగ్యకరమైన ఆహారంలో శరీరానికవసరమైన పోషకాలన్నీ ఉంటాయి. 
రసాయన వ్యవసాయం చేపట్టక ముందు మానవులు సహజసిద్ధమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేవారు 
గనుక ఆరోగ్యంగా ఉండేవారు. అ కాలంకో See తక్కువే. కాని హరిత విప్లవ కాలంలో, తదనంతరం 
వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం అధికం కావడంతో రసాయనాల అవశేషాలు 
భూమి, నీరు, గాలి, ఆహార ఉత్పత్తులలో మిగిలిపోవడం వల్ల అనేక సమస్యలుత్పన్నమయ్యాయి. పురుగు మందుల 
అవశేషాలున్న ఆహార ఉత్పత్తులను తినడం వల్ల మానవుల్లో అనేక ఆరోగ్య సమస్యలుత్పన్నమయ్యాయి. 
పూర్వమెన్నడూ కనీవినీ ఎరుగని కొత్త ఆరోగ్య సమస్యలెదురవుతున్నాయి. డయాబెటిస్‌, బిపి, క్యాన్సర్‌, అల్సర్‌, 
ఎసిడిటి, ees, ఒబేసిటి, పార్కిన్సన్‌ సిండ్రోమ్‌, అల్జీమర్స్‌ వంటి సుమారు 3 వేల రోగాలతో చిన్న పిల్లల 
నుండి ముసలి వారి వరకు సతమతమవుతూ హాస్పిటల్స్‌ చుట్టూ తిరుగుతూ నీళ్ళలా డబ్బులు ఖర్చు పెట్టవలసిన 
దుస్థితి దాపురించింది. 

“పెద్ద పెద్ద రసాయన ఎరువులు, పురుగుమందులు, విత్తన కంపెనీల లాబీయింగ్‌ వల్ల రైతులు విషవలయంలో 
చిక్కుకుని దిక్కులేక వాటినే వాడుతూ ఒక వైపు సజీవమైన నేలను ధ్వంసం చేస్తూ, మరోవైపు విషపూరిత ఆహార 
ఉత్పత్తులను సమాజానికందిస్తూ, పెట్టుబడులు పెరిగి, గిట్టుబాటు ధరలు లభించక ఆత్మహత్యలకు 
పాల్పడుతున్నారు. రైతులు ఆర్థిక భద్రత, వినియోగదారులు ఆహార భద్రత, ఆరోగ్యభద్రతలేని సమాజంలో 


64 . రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


e^ 


జీవచ్చవాలుగా seo వెళ్ళదీస్తున్నారు. రైతు ఆరోగ్యకరమైన పంటలు పండిస్తేనే సమాజం నిశ్చింతగా 
ఉండగలుగుతుంది. సమాజం ఎంత ఆరోగ్యకరమైనదైతే భవిష్యత్తరాలకు అంతటి మెరుగైన సమాజాన్ని 
అందించగలుగుతాం. అలా జరగాలంటే రైతాంగం రసాయన ఎరువులు, రసాయన పురుగుమందులు వాడకుండా 
తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందే ప్రకృతి హిత సాగు పద్ధతులనాచరించాలి. తక్కువ పెట్టుబడితో, 
తక్కువ వనరులతో రసాయన మందుల అవసరం లేకుండా, అత్యంత సహజంగా అధిక పోషకాలనందించే 
చిరుధాన్యాల సాగు రైతుకు ఆర్థిక భద్రతను, సమాజానికి ఆహార, ఆరోగ్యభద్రతలను అందించగలదు. 


చిరుధాన్యాలను Q భూముల్లో పండించవచ్చు > అనేక చిరుధాన్యాలను అతితక్కువ సారవంతమైన 
భూముల్లో పండించవచ్చు. కొన్నింటిని ఆమ్లభూముల్లో, కొన్నింటిని చౌడుభూముల్లో సాగు చేయవచ్చు. సజ్జను 
ఇసుక నేలల్లో కూడా సాగు చేయవచ్చు. నిజానికి రాగిని చౌడు భూముల్లో కూడా సాగు చేయవచ్చు. వరి పంట 
పండని సమస్యాత్మక భూముల్లో కూడా ఊదలు పండుతాయి. సమస్యాత్మక భూములను సరిచేయడానికి కూడా 
అనేక చిరుధాన్య పంటలు సాగు చేస్తారు. 


మెట్ట ప్రాంతాలలోని భూములు ఎక్కువగా సారం లేని భూములే. మెట్ట ప్రాంతాలలో వ్యవసాయాన్ని 
సుస్థిరపరచే పంటలు చిరుధాన్యాలే. పశ్చిమ ఆఫ్రికాలోని నిస్సార భూముల్లో కూడా పెరిగి దిగుబడులనిచ్చే 
సామర్ధ్యం చిరుధాన్య పంటలకే ఉంది. ఇవి ఆఫ్రికాలో 74% ఉత్పత్తులను, ప్రపంచంలో 28% ఉత్పత్తులను 
అందిస్తున్నాయి. అందువలన చిరుధాన్య పంటలు సగటు వర్షపాతం 500 మి.మీ. కన్నా తక్కువ వున్న 
ప్రాంతాలలో, ఇసుక, ఆమ్ల నేలల్లో వర్షాభావ పరిస్థితులను తట్టుకుని దిగుబడులనివ్వగల సమర్థవంతమైన పంటలు. 


చిరుధాన్య పంటలకు ఎలాంటి ఎరువులు వాడాలి? : మెట్ట భూముల్లో రసాయన ఎరువుల 
వాడకుండానే చిరుధాన్య పంటలు బాగా పెరుగుతాయి. అందువలన చిరుధాన్యాలను పండించే రైతులు 
పర్యావరణహిత పరిస్థితులలో పశువుల ఎరువునుపయోగించి వీటిని పండిస్తారు. ఇటీవలి కాలంలో రైతులు తమ 
పెరటిలో స్వయంగా తయారు చేసుకున్న వర్శ్మికంపోస్టు తదితర జీవన ఎరువులను, పంటల పెరుగుదలను పెంచే 
పంచగవ్య, అమృతపాని మొదలగు వాటినుపయోగించి చిరుధాన్య పంటలను పండిస్తున్నారు. 


చిరుధాన్యాల పంటల సరళి ://సంప్రదాయ పద్ధతుల్లో పండించే చిరుధాన్య పంటలు కేవలం 
పంటలేకాక, ఈ చిరుధాన్య క్షేత్రాలలో జీవవైవిధ్యముంటుంది. ఒకే పొలంలో ఒకేసారి 6 నుండి 12 పంటలను 
సాగు చేస్తారు. దక్షిణ భారతదేశంలో పన్నెండు పంటల పద్ధతిలో చిరుధాన్య పంటలను అపరాలు, నూనెగింజల 
పంటలతో కలిపి సాగు చేస్తారు. 


ఆహార భద్రత : వరి, గోధుమ వంటి పంటలు భారతదేశానికి ఆహారభద్రత అందిస్తే, చిరుధాన్యాలు ఆహారం, 
పోషకాలు, పశుగ్రాసాలు, పీచు, ఆరోగ్యం, జీవనాధారం, పర్యావరణం వంటి అనేక భద్రతలనందిస్తాయి. 

అనేక చిరుధాన్య పంటల కాండాలను పశువులు ఇష్టంగా తింటాయి. అనేకసార్లు జొన్న, సజ్జ వంటి పంటలను 
పశుగ్రాసాలుగానే సాగు చేస్తారు. 

పశుగ్రాసాలగానే కాక, చిరుధాన్య పంటలు పోషక నిలయాలుగా పోషక భద్రతనందిస్తాయి. 
చిరుధాన్యాలతో సహచర పంటలుగా పండించే కంది వంట చెరకుగాను, తోటకూర నార ఉత్పత్తికి 
ఉపయోగపడతాయి. సహచర పంటలుగా పండించే లెగ్యూమ్‌ జాతి పంటలు ఆకులను రాల్చి సహజ 
ఎరువుగా భూసారాన్ని వృద్ధి చేస్తాయి. ఆ విధంగా చిరుధాన్య పంటలు భూసారాన్ని ఉపయోగించుకోడమే 
కాకుండా భూమికి తిరిగి అందిస్తాయి. 


వాతావరణ మార్పులను తట్టుకునే పంటలు : (ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ సవాళ్ళను 
చిరుధాన్య పంటలే ఎదుర్శొని సమాధానమిస్తాయి. వాతావరణ మార్పుల వల్ల 3 సవాళ్ళు ఎదురవుతాయి. e 
2-5 డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత పెరుగుదల e నీటి ఎద్దడి పెరుగుదల e తీవ్రమైన పోషక లోపాలు 


65 . రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


e 


ఈ సవాళ్ళనెదుర్మునే సామర్థ్యం చిరుధాన్యాలకు మాత్రమే ఉంది. 


చిరుధాన్య పంటలకు వర్షాభావ పరిస్థితులను తట్టుకునే సామర్థ్యముంది కనుక అవి పెరుగుతున్న అధిక 
ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు. 


చిరుధాన్య పంటలు సాగునీటి పారుదల సౌకర్యం లేని ప్రాంతాలలో కూడా 200 మి.మీ. నుండి 500 
మి.మీ. వర్షపాతమున్న తక్కువ వర్షపాత ప్రాంతాలలో కూడా పెరుగుతాయి కనుక అవి నీటి ఎద్దడిని తట్టుకుని 
పెరగగలవు. ప్రతి చిరుధాన్య పంట అధిక పరిమాణంలో డజన్ల పోషకాల నిల్వగ్భహం. వీటిలో 
శరీరానికవసరమైన ప్రధాన సూక్ష్మ పోషకాలుంటాయి. కనుక అవి ప్రజలను పోషకలోపాల నుండి కాపాడతాయి. 


ఇన్ని అద్భుత అంశాల కలయిక వల్లనే చిరుధాన్యాలను మాత్రమే “అద్భుత గింజలుగా వర్ణిస్తారు. 


అదృశ్యమౌతున్న చిరుధాన్య పంటలు 
ఈ పంటలకు ఇన్ని సుగుణాలు, సామర్థ్యాలు ఉన్నప్పటికీ, హరిత విప్లవ సమయం నుండి గత 5 దశాబ్దాలుగా 
వీటి సాగు విస్తీర్ణం తగ్గుతోంది. దీనివలన దేశ ఆహార, సాగు వ్యవస్థకు అసాధారణ నష్టం జరిగింది. 


ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌ జిల్లాలో ఆహారధాన్యాలనధికంగా సాగు చేసేవారు. సామ, 
వరిగ, కొర్ర వంటి తృణధాన్యాలు, జొన్న వంటి చిరుధాన్యాలు, అనేక అపరాలు, వరి వంటి పంటలను 
సాగుచేసేవారు. 1960ల ప్రారంభంలో మొత్తం సాగు విస్తీర్ణంలో 2/3 వ వంతు విస్తీర్ణంలో ఆహార ధాన్యాలను 
పండించేవారు. ఇటీవలి కాలంలో వేరుశనగ విస్తీర్ణం 4 రెట్లు పెరిగింది. 19609 ప్రారంభంలో 2 లక్షల 
హెక్టార్ల కన్నా తక్కువగా సాగయ్యే వేరుశనగ విస్తీర్ణం 2010 నాటికి 8 లక్షల హెక్టార్లకు పెరిగింది. తృణధాన్యాల 
సాగు సుమారు పూర్తిగా అదృశ్యమైంది. చిరుధాన్యాల విస్తీర్ణం 9౦ శాతం పైగా తగ్గింది. 


భారత వ్యవసాయరంగంలో చిరుధాన్య పంటల క్షీణతకు, తగ్గుదలకు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకిచ్చే పంట 
రుణాలు, పంట భీమా పథకాలు తగ్గడమే ముఖ్య కారణం. విధానపర నిర్ణయాలు, ఆర్థిక ప్రోత్సాహకాల ద్వారా 
ఈ తగ్గుదలను వెంటనే ఆపకపోతే చిరుధాన్యలు భారత వ్యవసాయ భూముల నుండి వచ్చే 50 సంవత్సరాలలో 
పూర్తిగా కనుమరుగయ్యే అవకాశముంది. దీని వలన భారత ఆహార, సాగు పద్ధతులకు నష్టం కలిగించడమే 
కాకుండా, దేశ నాగరికతకు, పర్యావరణానికి పెనుముప్పు కాగలదు. 


అందువలన భారతదేశంలో విధానాలు రూపొందంచే తయారు చేసేవారు చిరుధాన్యాల సాగుపై వెంటనే 
దృష్టి సారించి చిరుధాన్యాలను సాగు చేసే రైతులకు అనుకూల వాతావరణం కల్పించే విధానాలు రూపొందించాలి. 


ఆరోగ్య ప్రయోజనాలు 

అందుబాటులో ఉన్న ధాన్యాలలో చిరుధాన్యాలు అతి తక్కువ అలర్జి కలిగించి, జీర్ణశక్తిని పెంచే ధాన్యాలు. 

చిరుధాన్యాలలోని నీటిలో SHAN పీచు పదార్థం టైగ్లిసరైడ్‌లను తగ్గిస్తుంది. 

చిరుధాన్యాలలో నరాల వ్యవస్థకు మంచి కలిగించే లెసితిన్‌ అధిక పరిమాణాలలో ఉంటుంది. 

చిరుధాన్యాలలో ఉండే మెగ్నీషియం (DS, అధిక రక్తపోటును, గుండెపోటులను తగ్గిస్తుంది. 

చిరుధాన్యాలు BS2 డయాబెటీస్‌ను తగ్గిస్తాయి. 

చిరుధాన్యాలలో జన్యుకోడ్‌ నిర్మాణానికి ముఖ్యమైన X55 యాసిడ్‌లలో ఉండే భాస్వరం ఎక్కువగా ఉంటుంది. 

చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే స్త్రీలలో మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటం, పిల్లలో ఆస్తమా సమస్యలు తగ్గుతాయి. 

మెనోపాజ్‌ తర్వాత OS గుండె సమస్యలు, అధిక రక్తపోటు, PARÓ మోతాదులను తగ్గించి చిరుధాన్యాలు 

లాభం కల్గిస్తాయి. 

e చిరుధాన్యాలలో ఉండే బహుళ పోషకాలు కలిగిన లిగ్నాన్లు రొమ్ము క్యాన్సర్‌తో పోరాడి గుండె జబ్బులు 
రాకుండా కాపాడతాయి. + 


66 . రైతునేస్తం పబ్లికేషన్స్‌ 


గా 


Qc ౧64 "en ARRE aera Are Ropy wegen podera Pah, ungare e arenoso or epeopo poe gau pog hes 
CRL aderat BNO Rear ee QY GBF end VPJ eperecSae 


HEM OREA ‘spo (eoe eee 2910౭ ‘L ZSA 


1 f$ 
ET "T" VTA 
by is ట్‌. | 9 i 
' " a! y u A 
i y 5 v NN » h 
D i wA de ఓటు P 
"An | i 
go (/ 5 SATA / 
$ iM § 1 » | గ E p bide sn 
\ ! Thi y e d Mo << N " 
17 Y ! ^ "xr T 
Y. à I » d 
W ^ 1 ET". 


he 


— 
mm 


{ 
r 


( fh ý f 
OPY 
= y J 1 


OOOO OA 090,5; (JPV 


వారి 


సేంద్రియ ఉత్పత్తులు తినండి 
ఆరోగ్యంగా జీవించండి 


రసాయనాల ద్వారా పండించిన ఆహార పదార్థాలను తినడం వలన 
(ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఈ విషయం అందరికీ 
తెలిసిందే. దానికి పరిష్కారం రసాయన రహితంగా కేవలం సేంద్రియ 
పద్ధతిలో పండించిన పంటలే మా నేచురల్‌ ప్రొడక్ట్స్‌ తినండి. 
ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. 


j నాణ్యమైన ఉత్పత్తులే మా పెట్టుబడి 
సెంద్రియ ఉత్పత్తులను 3 
ఉపయోగించండి గుంటూరు శివారు. కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్‌లో పూర్తి 
పర్యావరణాన్ని కాపాడండి సేంద్రియ పద్ధతిలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాం. 
దీంతోపాటు పూర్తి సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తున్న తెలంగాణ, 
ఆంధ్రప్రదేశ్‌ రైతులవద్దనుంచి సేకరించిన బియ్యం, గోధుమలు, గోధుమ 
పిండి, జొన్నలు, సజ్జలు, పసుపు, కొర్రలు, సామలు, రాగులు, రాగిపిండి, 
చిరుధాన్యాల పిండి, కొర్ర పిండి, జొన్నపిండి, కందిపప్పు, మినపపప్పు, 
కారం, వేరుశనగపప్పు, బెల్లం, Bosra, పెసలు, వేరుశనగ నూనె, 
కొబ్బరినూనె లాంటి ఆహార పదార్థాలు అందుబాటు ధరలలో లభిస్తాయి. 


నేచురల్‌ ప్రాడక్ట్‌ 
Natural “Products 


డోనెం. 8-201, మెయిన్‌ రోడ్‌, ఎన్‌.టి.ఆర్‌. స్టేడియం కాంప్లెక్స్‌ 
= కొర్షెపాడు పోస్ట్‌, వట్టిచెరుకూరు మండలం, పారడైజ్‌ హోటల్‌ ఎదురుగా 
——— € గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌. గార్డెన్‌ సెంటర్‌, గుంటూరు 
C TN ఫోన్‌; 9705158899, 0863-2286255 పోన్‌: 9705858899, 0863-2286355 


డో.నెం. 6-2-959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్‌ ఖైరతాబాద్‌, 
హైదరాబాద్‌ - 500 004, ఫోన్‌: 9963978757, 040-23395979 
ఇ-మెయిల్‌: naturalproducts998gmail.com 


